లభై ఏళ్ల క్రితం మన దేశంలో అత్యంత 
స అక్రమ వ్యాపారం - 
బంగారం స్మగ్లింగ్‌. హాజీ మస్తాన్‌, యూసఫ్‌ పటేల్‌ 
వంటి అంతర్జాతీయ స్మగ్గర్లు దానితోనే ప్రఖ్యాతి 
చెందారు. కానీ ఇప్పుడు నెల్లూరులో ఇసుక స్మగ్లింగ్‌ 
ద్వారా మన ఎమ్మెల్యేలు, మంత్రిగారు సంపాదిస్తున్న 
సొమ్ము చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి. అది 
సంపాదన కాదు, నోట్లు అచ్చువేసుకొని, కట్టలు 
కట్టుకోవడంతో సమానంగా వుంది. 


మాఫియా కింగ్‌ 
రోడూరుపాడు వరమశ్వరరి? 


ల్లాలో జరుగుతున్న ఇసుక దొంగ రవా 
బి ణాకు కీలక సూత్రధారి కోడూరు 
పాడుకు చెందిన పరమేశ్వరరెడ్డి అనే కాంగ్రెస్‌ 
వాది అని తెలుస్తున్నది. అధికారికంగా నడుస్తున్న 
కోటితీర్ధం, తూర్పుకంభంపాడు, ముదివర్తి రేవు 
లకు సంబంధించిన మైనింగ్‌ పర్మిట్లు మొత్తం 
ఆయన చేతిలోనే వున్నాయట. వేలం పాడుకొన్న 
వారంతా ఆయన దగ్గర అవసరం మేరకు తీసు 
కోవాలి. అధికారికంగా నడిచే తతిమా రేవులలో 
రవాణాదారుల నుంచి మామూలు దండే బాధ్యత 
కూడా ఆయనదే అని చెప్తున్నారు. ఎమ్మెల్యే ఆనం 
వివేకానందరెడ్డి తన ప్రతినిధిగా పరమేశ్వరరెడ్డిని 
నియమించుకొన్నాడని వినికిడి. నెలకు దాదాపు 
యాభై కోట్ల రూపాయల సొత్తు ఆయన వద్దకు 
చేరుతున్నదని, వేలం పాడుకొన్న వారికి, అధికారు 
లకు, ఎమ్మెల్యే గారికి ఆయనే లెక్క చూసి నెల 
నెలా ఎవరి వాటాలు వారికి పంచుతున్నారని చెప్త 
న్నారు. ఇవన్నీ అనధికారికంగా తెలిసే వార్తలు 
మాత్రమే. రుజువులు, సాక్ష్యాలు వుండవు. అం 
దరికీ నిజాలు తెలుసు. కానీ ఎవరూ ఏమీ 
తెలియనట్లే చూస్తూ వుండిపోతారు. మాఫియా 
వ్యాపారాల తీరే అంత. 


పెన్నా నదిలో ఇసుక త్రవ్వకానికి చాలా రేవు 
లున్నాయి. తూర్పు కంభంపాడు, కోటితీర్థం, ములు 
మూడి, జొన్నవాడ, పొట్టేపాళెం, ముదివర్తి, ముదివర్తి 
పాళెం, పోతిరెడ్డిపాళం, దామరమడుగు, మినగల్లు, 
దువ్వూరు, సంగం... ఇట్లా దాదాపు పాతిక ముప్పై 
చోట్ల పెన్నా ఇసుక త్రవ్వుకొనే అవకాశం వుంది. 


స్థాపకుడు: నెల్లూరు వెంకట్రామానాయుడు 


సంపుటి: 82 = 


Licenced to Post without Prepayment (AP/VJ-16/WPP/2012-13) 


స్థాపితం: 1930 


Longest Living Newspaper in Telugu Journalism 


ర్‌ం 


సంచిక: ౩7 = 


7-9-2012 శుక్రవారం 


వెయ్యి తలల విషశాగులా విశ్వరూపం దాల్లిన 


నెలూరు ఇసుక మాఫియా! 


గతంలో వీటన్నిటికీ మైనింగ్‌ అధికారుల అనుమతు 
లుండేవి. వేలం పాటలు జరిగేవి. ప్రభుత్వానికి 
రూపాయి కట్టి వేలం పాడుకొన్న వాళ్లు పది రూపా 
యలు సంపాదించుకొనే వారు. కానీ హైకోర్టు 
కేసులు, నియంత్రణల తర్వాత పరిస్థితి మారిపో 
యింది. ఎక్కడంటే అక్కడ ఇసుక త్రవ్వరాదని హైకోర్టు 
స్పష్టంగా ఆదేశించడంతో, పర్యావరణ పరిరక్షణకు 
ప్రాధాన్యత ఇవ్వాలని నియమం విధించడంతో 
వేలం పాటల విషయంలో ప్రభుత్వం అయోమయా 
నికి లోనైంది. ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేక 
పోతున్నది. వేలం పాటలు నిర్వహించలేక పోతు 
న్నది. దానికి తోడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మం 
తులు ఈ వ్యాపారంలో వేలు పెట్టారు. తిరుమల 
వెంకన్న హుండీలో వలె రోజూ కోట్ల రూపాయలు 
ధారాపాతంగా వచ్చి పడే అవకాశం కళ్ల ముందు 
కన్పిస్తుండడంతో ఇసుక వ్యవహారం మొత్తాన్ని జిల్లా 
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే 
ఆనం వివేకానందరెడ్డి తమ చేతులలోకి తీసుకొ 
న్నారు. ఒక మాఫియా సామ్రాజ్యం సృష్టించారు. 

ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కేవలం ముదివర్తి, 
కోటితీర్ధం, మినగల్లు, తూర్పుకంభంపాడు రీచ్‌లలో 
మాత్రమే ఇసుక త్రవ్వకానికి అనుమతి వుంది. వీటికి 
జూలై నెలలో అదనపు జాయింట్‌ కలెక్టర్‌ వేలం 
నిర్వహిస్తే, వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు 
కుమ్మక్కై, రూట్‌ మ్యాప్‌ ఇవ్వాలని షరతు పెట్టి, అధి 
కారులను అయోమయంలోకి నెట్టి, వేలం జరగ 
కుండా అడ్డుకొన్నారు. ఆ తర్వాత ఎట్నో తంటాలు 
పడి ఆగష్టు నెలలో వేలం జరిపించారు. ఎమ్మెల్యే 
గారి రౌడీయిజం తెలిసిన వ్యాపారులు, ఆయనకు 
ఎదురు వెళ్తే ఒక్క బండి ఇసుక త్రవ్వుకోలేమని 
అర్ధం చేసుకొని, అన్ని రీచ్‌లలో ఎమ్మెల్యే సంబం 
ధీకులకే అప్ప చెప్పి, అందులో తలా కొంత వాటా 
తీసుకొని, వేలం ధరలు పెరగకుండా చూశారు. 
కోటితీర్టానికి 3 కోట్ల ఇరవై లక్షలు, తూర్చుకంభం 
పాడుకు 4 కోట్లా 80 లక్షల ధర మాత్రమే పలి 
కింది వేలంలో. ఆ రెండు రీచ్‌లకు మాత్రం వేలం 
షరతుల ప్రకారం 25శాతం ధరావత్తు చెల్లిం 
చారు. అయితే ఇదే సమయంలో జరిగిన మిన 
గల్లు రీచ్‌కు 7 కోట్ల పైన ధర పలకడంతో, దానికి 
ధరావత్తు చెల్లించలేదు. 

లెక్క ప్రకారం, ముదివర్తి కంభంపాడు రీచ్‌ 
లలో మాత్రమే ఇసుక త్రవ్వకం జరగాలి. మైనింగ్‌ 
శాఖ ఈ రెండు చోట్ల మాత్రమే రాయల్టీ పత్రాలు 


జీవప్రదాత: నెల్లూరు శ్రీరామమూర్తి 


* పేజీలు:16 * విడి ప్రతి: రూ.5/- 


వెంకటరమణ థియేటర్‌ ఎదురుగా, దర్గామిట్టి, నెల్లూరు. 
ఫోన్‌ : 2341840, 9989100887 


స్‌ టే Tw ae 


ఇస్తుంది. కానీ జిల్లాలోని మొత్తం 28 రేవులలో 
ఇసుక త్రవ్వకాలు యదేచ్చగా జరిగిపోతున్నాయి. 
హైకోర్టు విధించిన ప్రధాన నియమం - ఇసుక 
త్రవ్వకానికి యంత్రాలు వాడకూడదని. కానీ అను 
మతి వున్న వాటిలో, లేని వాటిలో కూడా వంద 
లాది యంత్రాలు ఇసుకను త్రవ్వి పారేస్తున్నాయి. 
ఎట్టి పరిస్థితులలోనూ 3 అడుగులకు మించి లోతు 
త్రవ్వకూడదన్నది ఆంక్ష కానీ పొట్టేపాళెం, పోతి 
రెడ్డిపాళెం వంటి చోట్ల అరవై డెబ్బై అడుగులు లోతు 
గుంటలు పెట్టి మరీ ఇసుక తరలిస్తున్నారు. 


దొంగకు తాళం 


ల్లాలో ఇసుక స్మగ్లింగ్‌ సమస్తం ఆనం 
ల్‌ = కనుసన్నలలో నడుస్తున్న 
దన్న నిజం అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కిరణ్‌ 
కుమార్‌రెడ్డి దృష్టికి కూడా వెళ్లిందా విషయం. కానీ 
విచిత్రంగా రాష్ట్రంలో ఇసుక మాఫియా అక్రమా 
లకు అడ్డుకట్ట వేయడమెట్లా అనే పరిశీలన జరప 
డానికి ముఖ్యమంత్రి ఒక మంత్రుల ఉపసంఘాన్ని 
నియమించాడు. అందులో ఆనం రామనారాయణ 
రెడ్డి ఒక సభ్యుడు. మాఫియా వ్యాపారాలను నడిపే 
మంత్రికే మాఫియా నియంత్రణ బాధ్యత అప్ప 
చెప్పడం, దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుంది. ముఖ్య 
మంత్రి ఆ మాత్రం ఆలోచన చేయలేని వాడా? 


పెన్నానదిలో లోతు గుంటలు పెట్టి మరీ ఇసుకను లోడేస్తున్నారు. 


హైకోర్టు ఆంక్షల వల్ల ఇసుకకు ఎక్కడలేని 
గిరాకీ వచ్చింది. ఒక్క మన జిల్లాలోనే కాదు, పొరు 
గునే వున్న ఒంగోలు, చిత్తూరు జిల్లాలలోను. పక్క 
రాష్ట్రమైన తమిళనాడులోనూ ఇసుక దొరకడం గగ 
నంగా వుంది. దానితో ఇసుక ధర బంగారంతో 
పోటీ పడుతున్నది. 


నెల్లూరు నగరంలో కొంటే - ట్రాక్టర్‌ ఇసుక 
ధర నాలుగు వేలు. మామూలు లారీ అయితే 
20వేలు. అదే పెద్ద ట్రక్కులైతే 40వేల రూపాయలు. 
పెన్న ఒడ్డున వున్న గ్రామాల వారికి ఈ ధరలు 
చూస్తే వూట బావుల్లో వలె నోట్లో నీళ్లు వూరి పోతు 
న్నాయి. ఇసుక వ్యాపారంతో ఏ సంబంధం లేని 
వారు కూడా ఇందులోకి ఒక ప్రవాహం వలె తరలి 
వస్తున్నారు. పొట్టేపాళెం, జొన్నవాడ, మినగల్లు, 
దువ్వూరు, ములుమూడి, పోతిరెడ్డిపాళెం వంటి 
గ్రామాలలో వూరికి నూటయాభై నుంచి రెండు 
వందల వరకు ట్రాక్టర్లు ఇసుక రవాణాలోకి దిగి 
పోయి వున్నాయి. గ్రామాలలోని కూలీ జనం, చిన్న 
చిన్న కుటుంబాల వారు కూడా తమ దగ్గర ట్రాక్టర్‌ 
లేకుంటే ఇతరత్రా బంధువుల నుంచి బాడుగకు 
తెచ్చుకొని మరీ ఇసుక రవాణా చేస్తున్నారు. ఒక్క 
ట్రాక్టర్‌ వుంటే, నెలకు రెండు నుండి మూడు లక్షల 
రూపాయల వ్యాపారం నడుపుకొనే వీలుండడంతో 
ఆయా గ్రామాలలో ఇసుక రవాణా ఒక వేలం వెర్రిగా 
నడుస్తున్నది. 
కొరవ రివ పేజీలో 


జమోకరైను 


2 7 సెప్టెంబరు 2012 


| రిజర్వేషన్ల కార్చిచ్చు ] 


రిజర్వేషన్ల వివాదం ఈ వారంలో రెండు వేదికల మీద 
భగ్గున మండింది. మొదటిది - ఎస్సీ కులాలు, ఎస్టీ తెగలకు 
చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ల 
నియమం వర్తింప చేయాలని యూపిఏ ప్రభుత్వం తీసుకొన్న 
నిర్ణయం. రెండవది-స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తం రిజర్వే 
షన్లు 50 శాతాన్ని దాటకూడదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చెప్పిన 
తీర్చు. 

మొదటి దాని విషయంలో యుపిఏ రాజకీయ ప్రయో 
జనాలు దాగి వున్నాయి. బొగ్గు గనుల కుంభకోణంలో అవి 
నీతి మసి అంటిన ప్రధాన మంత్రి గద్దె దిగాలని ప్రతిపక్షాలు 
పార్లమెంట్‌లో చేస్తున్న అల్లరిని ఆపు చేయడానికి కాంగ్రెస్‌ 
పార్టీ దీని ద్వారా ఒక బలహీన ప్రయత్నం చేస్తున్నది. మరొక 
ప్రక్క ఉత్తరాది రాష్ట్రాలలో తమ ఓటు బ్యాంకు నుంచి వలస 
పోయిన ఎస్సీ కులాల వారిని తిరిగి రాబట్టుకోవడానికి కాం 
గెస్‌ నేతలు వేసిన పథకం కూడా దీని వెనుక దాగి వుంది. 
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థలలో ఈ రెండు వర్గాల 
ప్రజలకు రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు డాక్టర్‌ 
బిఆర్‌.అంబేద్మర్‌. తరతరాలుగా సవర్గుల అణిచివేతకు బలై 
పోయిన అణగారిన వర్గాల వారికి సామా 
జిక న్యాయం కల్పించడానికి అంబేద్కర్‌ 
ఎన్నుకొన్న మార్గమది. రిజర్వేషన్ల వల్ల విద్య, 
ఉద్యోగ అవకాశాలలో అనర్షులకు అందలం 
లభించి, అర్షులైన వారు నిరాదరణకు గురౌతారనే అభ్యం 
తరం ఆనాడే తలెత్తినా, జవహర్‌లాల్‌ నెహూ వంటి జాతి 
నిర్మాతలకు దీనిపట్ల అసంతృప్తి వున్నా అణగారిన దళితుల 
జీవితాలు ఎరిగినవారు కాబట్టి, అంబేద్మర్‌ వాదన కాదనలేక, 
అయిష్టంగానే అంగీకరించారు. అయితే పాతికేళ్లపాటు ఈ 
పద్ధతి పాటిస్తే సమాజంలో దళితులకు, అగ్రవర్ణాలకు మధ్య 
ఆర్థిక, సామాజిక అంతరాలు తొలగిపోతాయని ఆశించారు 
వారు. కానీ స్వాతంత్ర్యం వచ్చి 65ఏళ్లు గడిచిన తర్వాత కూడా 
దళితుల పట్ల సామాజిక వివక్ష సజీవంగా కొనసాగడం దుర 
దృష్టకరం. తమిళనాడులో ఇటీవల జరిగిన ఒక సంఘటన 
అందుకొక నిదర్శనం. పాఠశాలలో తమ పిల్లలు తినే మధ్యాహ్న 
భోజనం దళిత మహిళ వండుతున్నదన్న ఆగ్రహంతో ఒక 
గ్రామంలోని వన్నియార్ల కులస్తులు పాఠశాలనే బహిష్మరిం 
చారు. దళితుల పట్ల సవర్గులలో వివక్ష ఎంత బలీయంగా 
నాటుకొని పోయి వుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 
అందువల్లనే అంబేద్మర్‌ ఆనాడు రిజర్వేషన్ల కాల పరిమితి 25 


ఏళ్లుగా నిర్ణయించినా, తదుపరి ప్రభుత్వాలు వాటిని ఇప్పటికీ 
కొనసాగిస్తున్నాయి... ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు 
కూడా ప్రమోషన్లు వర్తింప చేయాలని మన్మోహన్‌సింగ్‌ నిర్ణ 
యించడం తప్పేమీ కాదు. అయితే రిజర్వేషన్ల మౌలిక లక్ష్యం 
- సామాజిక వెనుకబాటుతనం వల్ల సమాన అవకాశాలు 
పొందలేని వారికి అవకాశం కల్పించడమే. కానీ ఒకసారి ఉద్యో 
గంలో చేరిన తర్వాత పదోన్నతికి కూడా కులాన్ని వాడుకోవ 
డం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో, పరిపాలనలో చాలా అన 
రాలు జరుగుతాయి. జూనియర్ల క్రింద సీనియర్లు పని చేయ 
వలసి వస్తుంది. సరైన అనుభవం లేని వారి చేతిలోకి బాధ్య 
తాయుతమైన అధికారాలు వెళ్తాయి. దానివల్ల పరిపాలన 
కుంటుపడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సర్మారు ఇది 
వరకు ఇదే రిజర్వేషన్ల నిర్ణయం తీసుకొంటే, ఇదే అభ్యంత 
రాలతో ఆ రాష్ట్ర హైకోర్టు దాన్ని కొట్టివేసింది. రాజ్యాంగ విరు 
ద్ధమని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా పలు సంద 
ర్భాలలో అదే భావన వ్యక్తం చేసింది. ఇవన్నీ తెలిసి కూడా 
మన్మోహన్‌సింగ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎస్సీ, ఎస్టీ 
కులాలలో ఓటు బ్యాంకు సృష్టించుకోవాలన్న రాజకీయ 
స్వార్థం తప్ప వేరొక కారణం కన్పించదు. 


మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్ని 
జమాక£౬రైగు కలలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాట 


రాదని హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల వెనుకబ 
డిన తరగతుల వారి అవకాశాలు చేజారుతాయి. ఇప్పటి వరకు 
వారికి 33 శాతం రిజర్వేషన్‌ వుంది. అది 22 శాతానికి పడి 
పోతుంది. బిసి కులాలలో దీనిపట్ల తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత 
వ్యక్తం కావడం సహజం. దాని ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై 
ఎంతో గట్టిగానే వుండబోతుంది. అయితే ఇటువంటి సవా 
ళ్లను సమయస్ఫూర్తితో పరిష్మరించుకోగల సమర్ధత మన ముఖ్య 
మంత్రికి లేదు. దానితో ఈ తీర్పు వల్ల అసలు స్థానిక సం 
స్థలకు ఎన్నికలే నిలిచిపోబోతాయి. ఏది ఏమైనా రిజర్వేషన్ల 
సమస్య ఒక కార్చిచ్చు వంటిది. దాన్ని ఒకసారి వెలిగిస్తే ఆర్పే 
సామర్థ్యం ఎవరికీ వుండదు. వి.పి.సింగ్‌ హయాంలో జరిగిన 
మండల్‌ నివేదిక అమలు అందుకొక ఉదాహరణ. అందువల్ల 
రాజకీయ స్వార్ధంతో, తాత్మాలిక ప్రయోజనాల కోసం ఈ 
దావానలాన్ని సృష్టించాలనుకోవడం దేశానికి హితవు కాదు. 
ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ ఆ నిజం గుర్తుంచుకొని మసలితే ప్రజల 
మధ్య శాంతి, సోదర భావాలు దెబ్బతినకుండా వుంటాయి. 
లేకుంటే సామాజిక అశాంతికి అగ్గి రాజేసిన వారౌతారు. 


మంచి నిర్ణయం 

నెల్లూరు జిల్లా రెడ్‌క్రాస్‌ జీవితసభ్యుల సర్వసభ్య సమావేశం, కార్యవర్గ 
ఎన్నికలు వాయిదా పడినట్లు కలెక్టర్‌ శ్రీధర్‌రెడ్డిగారు పత్రికా ప్రకటన చేయడం 
హర్షణీయం. కార్యవర్గ ఎన్నికలనగానే 15మంది ఒక ప్యానల్‌గా ఏర్పడి నామి 
నేషన్‌ వేశారు. వీరిలో ఎక్కువమంది గతంలో సంస్థను నానా రకాలుగా భ్రష్టు 
పట్టించిన వారే వున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు వీరు పన్నిన పన్నాగాన్ని 
గ్రహించి నేను ఒంటరిగా నామినేషన్‌ వేశాను. ఎన్నికల అధికారి అయిన 
నెల్లూరు ఆర్డీఓ మాధవీలత ఈ విషయమై కలెక్టరు, జాయింట్‌ కలెక్టర్‌తో మాట్లా 
డగా వారు రాష్ట్ర రెడ్‌క్రాస్‌ కార్యదర్శి సూచలన మేరకు ఎన్నికలు వాయిదా 
వేయడం అధర్మం మీద ధర్మం గెలిచినట్లు భావిస్తున్నాను. భవిష్యత్తులో జరుగ 
బోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్దతిలో జీవితకాల సభ్యులు ఎవరైనా పోటీలో 
పాల్గొనే అర్హత కల్పించవలసినదిగా జిల్లా అధికారులను కోరుతున్నాను. 
మోడెం కోటారెడ్డి పడుగుపాడు 


జడ్డీలు దేశాన్ని పాలించరాదనడం తగదు! 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి ఊవిలో కూరకపోయాయి. కేంద్ర 
మంత్రులు, రాష్టమంత్రులు ఎవరిపాటికి వాళ్లు ప్రజాధనాన్ని లూటీ చేసేస్తు 
న్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో 2జిస్పెక్టం కుంభకోణంలో నింది 
తులు కేంద్రమంత్రి రాజా, ఎమీ కనిమొళి జైలుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశం 
తోనే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ చేస్తుంది. 
ఇనుప ఖనిజ అక్రమ రవాణాతో వేల కోట్లు దోచేసిన గాలి జనార్దన్‌రెడ్డి జైలు 
ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ చర్యలన్నీ రాజకీయ నాయకులకు కంటకింపుగా 
వుంది. జడ్జీలు దేశాన్ని పాలించరాదని వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయవ్యవస్థ జోక్యం 
చేసుకోబట్టే దేశంలోని ఎన్నో కుంభకోణాలకు ముకుతాడు పడింది. తనామనా 
తేడా లేకుండా విచారణ చేయించబట్టే కొన్ని కేసుల్లో జడ్జీలు సైతం జైలు జీవి 
తం గడుపుతున్నారు. న్యాయవ్యవస్థలో సంచలనానికి నాంది పలికిన సుప్రీం 
కోర్టు ప్రధాన న్యాయమూర్తి కపాడియాను అభినందించకుండా ఉండలేము. 


వాస్తు రామచంద నెల్లూరు 


కాంగాస్‌ ప్రభుత్వానికి అభినందనలు! 

ఈనాడు ఏవార్తా పత్రిక, ఛానల్‌, రాజకీయ నాయకులు, ఐఎఎస్‌ అధి 
కారులు, జనం సందు లేకుండా మాట్లాడుకుంటుండేది ఒకే విషయం. అది 
రాజశేఖర్‌రెడ్డి హయాంలోని లక్షల కోట్ల అవినీతి గూర్చే. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ 
వాడైనా ఈనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దాని ఆనుపానులు సిబిఐ చేత త్రవ్వి 
బయటకు తీస్తోంది. మామూలుగా తమ పార్టీ వాళ్లు ఏదైనా తప్పు చేస్తే కప్పి 
పుచ్చే ప్రయత్నం చేస్తారేగాని రచ్చకీడ్చరు. ఈనాడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 
కొరవ 14వ పేజీలో 


ఏళ్ల క్రితం ఈవారం 


గోపాలరెడ్డి వివాహ మహోత్సవం 


12-9-1942 
పేజీలు : 8 వెల: అణా 


50) ఏళ్ల క్రితం ఈవారం 


7-9-1962 
పేజీలు: 12 వెల: 0-20 న.పై 


పాకిస్తాన్‌లో వినోబా యాత్ర 


గత 17 మాసాల నుండి అస్సాంలో భూదాన యాత్ర చేస్తూ 929 గ్రామ దానాలను; 56వేల సంపద 


సంపాదకీయం — 


స్థానిక స్వపరిపాలనా మంత్రి బెజవాడ గోపాలరెడ్డి గారికిని, శ్రీయుత తిక్కవరపు రామిరెడ్డిగారి 
ద్వితీయ పుత్రిక శ్రీమతి సౌభాగ్యవతి లక్ష్మీకాంతమ్మకు వివాహము 8వ తేది సాయంత్రం 6.30 గంటలకు 
మదరాసున పచ్చయప్ప హాస్టలు ఆవరణమున అతి వైభవోపేతంగా జరిగెను. 


పౌరోహిత్యం 


ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు పౌరోహితులు. వైదిక మంత్రాలను తెలుగున అనువదిస్తూ 
ఆధునిక పద్ధతిలో వివాహం జరిపారు. ముఖ్య మంత్రాలన్నీ వధూవరుల చేత తెలుగులోనే చెప్పించ 
బడెను. వివాహ సంస్కారం యావత్తు ఒక్క గంటలోపుగా ముగింపబడెను. 


కళ్యాణ మంటపం 


కళ్యాణ మంటపం మదరాసు ఆరు స్కూలు వైస్‌ ప్రిన్సిపాలు వి.ఆర్‌.చిత్ర గారిచే నిర్మింపబడింది. 
రకరకాల పువ్వులతోను, పచ్చని ఆకుతోరణాలతో, వివిధ వర్ణాల విద్యుద్దీపాలతోను వివాహ వేదిక నేత్రో 
త్సవంగా అలంకరింపబడింది. స్వరాజ్య పతాకపు త్రివర్ణకాంతులు విద్యుద్దీపాల ప్రభతో ప్రకాశిస్తూ కనుల 
పండువ చేసినవి. సువిశాలమైన ఆ ప్రదేశంలో సుమారు రెండువేల మంది ప్రేక్షకులు పెద్దలు, పిన్నలు, 
స్త్రీ పురుషులు, అన్ని జాతులవారు సమావేశమైరి. 


ir 


దానాన్ని సంపాదించిన భూదాన మహర్షి వినోబాభావే మొన్న(రవ తేది) తూర్పు పాకిస్తాన్‌లో ప్రవేశించారు. 
వారి వెంట వారి అనుచరులు ఐదు మంది మాత్రం ఉన్నారు. భారత పత్రికా విలేఖరులు వారిననుసరించు 
టకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అనుమతించలేదు. భూదాన ప్రచారము, సౌహార్థ సందేశము తన పాకిస్తాన్‌ యాత్రా 
లక్ష్యమన్నారు వినోబా! వినోబాజీ యాత్ర పాకిస్తాన్‌లో పెద్ద తుపాను లేవదీసింది. వారి ఈ సంచారం 
ఫలవంతం కాగలదని, భారతదేశం పట్ల పాకిస్తానీయుల అపోహలను, దురుద్దేశాలను పారద్రోలగలదని 
ఆకాంక్షిస్తున్నాము. 
ఇరాన్‌లో భూకంపం 

గత వారంలో పశ్చిమ ఇరాన్‌లో భయంకరమైన భూకంపానికి దాదావు 20వేల మంది ఆహు 
తయ్యారు. రెండు గ్రామాలకు చెందిన 4500 మంది ప్రజలలో ఒక్కరు కూడా మిగలకుండా భూగర్భంలో 
కలిసిపోయారు. మొత్తం రెండు వందల గ్రామాలు ఈ ఆపదలో చిక్కుకొన్నవి. 


నెల్లూరు ముచ్చట్లు 
పబ్లిక్‌ ప్రాసిక్యూటరు 
పబ్లిక్‌ ప్రాసిక్యూటరుగా జి.సారంగపాణిగారే తిరుగా నియమింపబడినారు. వీరు తన 60వ సంవ 


త్సరం, అంటే 29-10-1964 వరకు ఈ ఉద్యోగంలో ఉండగలరు. సారంగపాణి గారి ఈ పొడిగింపు సము 
చితమైనది. 


సిఐల బదలీలపై 
బహిరంగ విచారణ 


జిల్లాలో ఒకేసారి జరిగిన 18 
మంది సిఐల బదలీల్లో అవినీతి అక్ర 
మాలు జరగడంతో డిజిపి దినేష్‌రెడ్డి 
బహిరంగ విచారణకు ఆదేశించారు. ఈ 
మేరకు విచారణ అధికారి ఎస్‌.ఏ హుడా, 
ఇన్‌ఛార్జ్‌ గుంటూరు ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ 
ఆఫ్‌ పోలీస్‌ కె.వి.రాజేంద్రనాధ్‌రెడ్డి 5వ 
తేది నెల్లూరు వచ్చారు. పోలీసు అతిథి 
గృహంలో ఉదయం 10 గంటల నుంచే 
ఫిర్యాదులు, వివరణలు స్వీకరించను 
కూర్చొన్నారు. కాని అన్యాయం జరిగిన ఒక 
రిద్దరు మినహా ప్రమోషన్లు పొందిన సిఐ 
లెవ్వరూ నోరు విప్పక పోవడం విశేషం. 


పెరిగిన కోడిగుడ్ల ధరలు! 


కోడిగుడ్డ రేట్లు అమాంతంగా 


తొమ్మిదవ వర్ధంతి 


శ్రీమతి ఖాసిం బీబీ 
/o లేట్‌ మహబూబ్‌ సాహెబ్‌ 
అల్లూరు. 
మరణం :14.9.2003 
అకు! నివు కూట దూరమై 
అప్పుడే తొలబ్బుదేళ్ళయ్యాయి 
ఎన్నేళ్లు గడిలునా 
ఎద వీడిపోని నీ జ్ఞాపకాలు 
=| కీదిలో గిలిపెడుతున్నాయి 
నీ ప్రేకు, ఆప్యాయతలు 
ఈ జన్మలో కురకలేనమ్య్మూ 
_.. అల్లూరు రహీం (కుమారుడు 
గౌసున్నీసా బేగం (కోడలు 
ఆషిక్‌ (మనుమడు 


వజ్రం - బంగారం - వెండి 
ఫ్యాక్టరి అవుట్‌లెట్‌ 
815 916 హాల్‌మార్క్‌ 
బంగారు ఆభరణములపై* 
తరుగు 6% నుండి - కూలి లేదు. 


వెండి వస్తువులపై" 
తరుగులేదు - కూలిలేదు. 


డైమండ్స్‌ పై 10% తగ్గింపు" 


పెరిగిపోయాయి. డజను కోడి గుద్దు 44 
రూపాయలు. విడిగా ఓ గుడ్డు నాలుగు 
రూపాయలకు అమ్ముతున్నారు. ఇంతగా 
రేటు పెరిగినా నెల్లూరు మార్మెట్‌లో అమ్మ 
కానికి సిద్ధంగా ఉన్న గుడ్డు మరీ చిన్న 
విగా ఉన్నాయి. నెల్లూరుకు చిత్తూరు, 
నమక్కల్‌ నుంచి కోడిగుడ్లు వస్తాయి. 
రవాణా ఛార్జీలు తక్కువే. మరి ఈ రేటే 
మిటో? 


సిఎంకు వివేకా ప్రశంస! 


ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే 
వారి భజన చేయడం నెల్లూరు రూరల్‌ 
ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి వెన్నతో 
పెట్టిన విద్య. ఈ మధ్య పత్రికల వాళ్లతో 
మాట్లాడుతూ దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ 
రెడ్డిని తెగిడిన ఆయన ప్రస్తుత ముఖ్య 
మంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిని పొగి 
డారు. ఆయన అవినీతికి ఆమడదూరంలో 
ఉండే ముఖ్యమంత్రన్నారు. పిసిసి అధ్య 
క్షుడిగా తన సోదరుడు ఆనం రామనారా 
యణరెడ్డికి అధిష్టానం అవకాశమిస్తే పని 
చేసే ఓపిక ఉందని అయితే ఈ పదవి 
విషయంలో ప్రత్యేక ఆశ, అత్యాశ తమ 
కుటుంబానికి లేదన్నారు. 


వైకాపా బంద్‌ పాక్షికం! 


విద్యుత్‌ కోతలకు నిరసనగా 31వ 
తేది వైకాపా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాపి 
తంగా జరిగిన బంద్‌కు జిల్లాలో పాక్షిక 
స్పందన లభించింది. పార్టీ నాయకులు 
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవ 
హరించడం, పోలీసుల రంగ ప్రవేశంతో 
అన్ని ప్రాంతాలకు ఆర్టీసి బస్సులు తిరి 
గాయి. స్కూళ్లు, షాపులు మాత్రం మూత 
వేయించగలిగారు. సినిమా హాళ్లలో సైతం 
అన్నీ ఆటలు ప్రదర్శించారు. నెల్లూరులో 
ఆ పార్టీ నేతలకు ఈ బంద్‌ కనువిప్పు 
కలిగించి ఉంటుందనుకొంటాం. 


నెల్లూరు ఓఎస్టీ బదలీ 


నెల్లూరు నగర ఓఎస్టీ నరసింహ 
కిషోర్‌ను విశాఖపట్నం గ్రామీణ ఎస్పీగా 


సిల్వర్‌ ఫ్యాక్టరి అవుట్‌లెట్‌ 
925 STERLING SILVER" 
EXPORT QUALITY 


వెండి వస్తువులపై" 
తరుగు లేదు, కూలి లేదు. 


“T8C Apply 


7 సెప్టెంబరు 2012 


ప్రమోషన్‌పై బదలీ చేశారు. నరసింహ 
కిషోర్‌ నెల్లూరు వచ్చి ఏడాది గడిచినా 
తనదైన ముద్రవేస్తూ ఆయన పనిచేయ 
లేకపోయారు. 


ఇసుక రీచ్‌లలో 
సిసి కెమెరాలు! 


జిల్లాలోని ఇసుక రీచ్‌ల నుంచి 
ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోను 
ప్రభుత్వం అన్ని రీచ్‌లలో సిసి కెమెరాలు 
ఏర్పాటు చేయమని ఆదేశించింది. ఈ 
మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జ్‌ 
జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం చెప్పారు. 


జైలు సూపరింటెండెంట్‌ 


నెల్లూరు సెంట్రల్‌ జైలు సూప 
రింటెండెంట్‌గా రవికిరణ్‌ నియమితుల 
య్యారు. ఈయన గుంటూరు జైలు సూప 
రింటెండెంట్‌గా పనిచేస్తూ ఇక్కడకు బదలీ 
అయ్యారు. నెల్లూరు జైలు సూపరింటెం 
డెంట్‌ ఆగష్టు 31వ తేది పదవీ విరమణ 
చేయడంతో కొత్త సూపరింటెండెంట్‌ 
నియమాకం జరిగింది. 


ఎమ్మార్సీల వ్యవస్థ రద్దు! 


ఉపాధ్యాయుల్లో కొందరిని మం 


నెల్లూరు ఇందిరాభవన్‌లో జరిగిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సభలో ఆయన 
చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్చిస్తున్న పందిళ్లపల్లి అరుణమ్మ, రఘు, 


ఉడతా వెంకట్రావు తదితరులు. 


డల రిసోర్సుపర్సన్లుగా గతంలో నియమిం 
చారు. రాను రాను వీరికి పనిలేకుండా 
పోయి రకరకాల వ్యాపారాల్లో మునిగి 
తేలుతున్నారు. ఈ వ్యవస్థపై విపరీతంగా 
విమర్శ రావడంతో రద్దు చేస్తున్నట్లు 
డిఇఓ ప్రకటించారు. ఎమ్మార్సీలు తాము 
పనిచేసే పాఠశాలల్లో డ్యూటీ చేపట్టమని 
చెప్పారో లేదో వీరు హైకోర్టుకు వెళ్లి స్టే 
తెచ్చి దాన్ని డిఇఓకు ఇచ్చి మళ్లీ తమ 
వ్యాపారాల్లో తాము బిజీ అయిపోయారు. 


మాతండ్రి 


రసరమ్యంగా యాదేరపీ 


మధుర గాయకుడు మహమ్మద్‌ 
రఫీ 32వ వర్ధంతిని పురస్కరించుకొని 
మహమ్మద్‌ రఫి కల్చరర్‌ అకాడమీ 2వ 
తేది అనిల్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన 
యాదేరఫీ కార్యక్రమం రసరమ్యంగా జరి 
గింది. దుబాయ్‌ గాయకులు ఎహ్‌తె 
షామ్‌, సిమ్రాన్‌లు పాడిన రఫి గజల్స్‌, 


కొరవ 14వ పేజీలో 


తూపిలి సుబ్బరామిరెడ్డి గారు 


తేది. 31.08.2012, శుక్రవారం స్వర్గస్తులైనారు. 


తారి రలిత్రుత్మకు శౌం8ిని చేహార్తియని (ఫగరంతుని ఫ్రర్థిస్తూ.. 


ఉత్తరక్రియలు: 


తేది.12.09.2012 


బుధవారం 
కోవూరు మండలం, 


కుమార్తెలు 


తూపిలి కృష్ణారెడ్డి - దేవసేన 


అ అల్లుళ్ళు 


సిల్వర్‌ వ్ల 
me) ez 
btm బక 
EXCLUSIVE SILVER SHOW ROOM 
(A Unit of Gold Palace) 
ఆచారివీధి, హోటల్‌ శివం ఎదురుగా, 
జిల్లా పరిషత్‌ ఆఫీస్‌ సెంటర్‌, నెల్లూరు. 
ఫోన్‌ : 2331132, 2331121 


నీలపరెడ్డి సుగుణమ్మ - లేట్‌ వెంకటరమణారెడ్డి 
చెన్నారెడ్డి మంజులమ్మ - లేట్‌ మస్తాన్‌రెడ్డి 
లేట్‌ జక్కాసౌదామిని - జక్కాశ్రీనివాసులురెడ్డి(జె.ఎస్‌.రెడ్డి) 


లేగుంటపాడులోని మా 
స్వగ్భహము నందు జరుగునని 
తెలియజేయడమైనది. 


[ల్‌ ప్యాలెస్‌ 
ఆచారివీధి, హోటల్‌ శివం ఎదురుగా, 

జిల్లా పరిషత్‌ ఆఫీస్‌ సెంటర్‌, నెల్లూరు. 
ఫోన్‌: 2331133, 2327611 


ల్లూరు కార్పొరేషన్‌ ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనలో 
న్‌ా విఫలమయ్యింది. కొళాయిల్లో నీరు సక్రమంగా 
రావు. వీధిలైట్లు వెలగవు. డ్రైనేజీలు శుభపరచరు. చెత్త ఎత్తరు. కానీ 
వివిధ అక్రమ మార్గాల్లో పిచ్చి పిచ్చి పన్ను వసూళ్లకు పూనుకోవడం 
విమర్శలకు తావిస్తుంది. ఈ మధ్య కార్పొరేషన్‌ జారీచేసిన ఆస్తి పన్ను 
డిమాండ్‌ నోటీసుల్లో యుఏసి పేరిట చెల్లించాల్సిన పన్నుకు అదనంగా 
మరోపది శాతం చెల్లించమని పేర్కొనింది. యుఏసి అంటే “అన్‌ ఆథరైజ్డ్‌ 
కన్‌స్ట్రక్షన్స్‌ అని అర్థం. అంటే మన ఇల్లు అక్రమ కట్టడం అన్నమాట. 
వంద యేళ్ల క్రితం కట్టిన భవనాలు, ఇళ్లకు సైతం యుఏసి కట్టమని 
డిమాండ్‌ నోటీసులు జారీ చేశారు. వన్‌టౌన్‌ ప్రాంతంలో వేలాది మం 
దికి ఈ నోటీసులు అందాయి. ఈ పన్ను విధించడానికి కారణమేమి 
టంటే 2011 - 12 సంవత్సరంలో నగరంలో నిర్వహించిన ఆస్తి పన్ను 
రివిజన్‌ కార్యక్రమం. ఈ కమిటీలో రివిజన్‌ కార్యక్రమంపై ఓనమాలు 
కూడా తెలియని వ్యక్తులను సభ్యులుగా నియమించారు. నగరంలో 
షట్టర్‌ వాడిన ప్రతి భవనానికి షాపు రూములంటూ చదరపు మీటరుకు 


FT 
కి Po! 
విదేశాల్లో ఉద్యోగం పేరిట మోసం! 
వేధిస్తున్న నిరుద్యోగం, మాయమాటలకు జనం మోసపోవడం 

రివాజుగా మారింది. ఉద్యోగాలిప్పిస్తామని డబ్బు దండుకొని పలువు 
రిని మోసగించిన కేసులో విశాఖపట్టణానికి చెందిన లక్ష్మణ్‌రావును 
నెలూరు టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. లక్ష్మణ్‌రావు బాగా చదువు 
కొన్న వ్యక్తి. కష్టపడకుండా సంపాదించాలని ప్రజలను మోసగించడమే 
పనిగా పెట్టుకొన్నాడు. నెల్లూరు జేమ్స్‌గార్డెన్‌కు చెందిన తమల లక్ష్మి 
విశాఖపట్టణంలో ఉండగా లక్ష్మణ్‌రావు ఆమెను పరిచయం చేసుకొని 


కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మబలికి డబ్బు తీసుకొ 


న్నాడు. నవాబుపేటకు చెందిన ప్రగడం సురేష్‌, వం. ప్రదీప్‌, 
బుచ్చికి చెందిన లావణ్యల వద్ద కెనడాలో ఉద్యోగం పేరిట ఒక్కొక్కరి 
నుంచి 15,560 రూపాయలు తీసుకొన్నాడు. సురేష్‌ వద్ద మ. 
మంచి ఉద్యోగం అంటూ మరో 50వేల రూపాయలు అదనంగా తీసు 
కొన్నాడు. డబ్బు తీసుకొన్నప్పటి నుంచి ఉద్యోగం గూర్చి అడిగితే వారికి 
సరన సమాధానం చెప్పక తప్పించుక తిరుగుతున్నాడు. బాధితులు 
డబ్బు తిరిగి ఇవ్వమంటే దిక్కున్నచోట చెప్పుకో మనగా వాళ్లు టూటౌన్‌ 
పోలీసులకు ఫిర్యాదు చేయగా లక్ష్మణ్‌రావును ఆవ ద. కోర్టుకు 
హాజరుపర్చారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే ఏజెంట్ల గూర్చి 
పూర్తి వివరాలు తెలుసుకొన్నాకే డబ్బులు ఇవ్వాలంటున్నారు నెల్లూరు 
పట్టణ తూర్పు సర్కిల్‌ సిఐ కోటారెడ్డి. 


వాహన డ్రైవర్లపైనా కేసులు! 


ఇసుక అక్రమ రవాణా కట్టడికి యత్నం 


అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్లను సీజ్‌ చేయడంతోపాటు 
వాటిని నడిపే డైవర్లపై కూడా కేసులు నమోదు చేస్తామని ఇన్‌ఛార్జ్‌ 
జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం హెచ్చరించారు. ఈ విషయమై వివ 
రిస్తూ సరైన అనుమతి పత్రాలు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసే 
వాహనాన్ని సీజ్‌ చేయడమేగాక సంబంధిత డైవర్‌, వాటి యజమాను 
లపై కూడా ప్రభుత్వ ఆస్తులు దొంగతనం చేస్తున్నందుకుగాను క్రిమినల్‌ 
కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయా సెక్షన్ల క్రింద డ్రైవర్లు, 
యజమానుల్ని అరెస్ట్‌ చేస్తామన్నారు. వాహన యజమానులు ఇసుకను 
అధికారికంగా రీచ్‌ నుంచి అనుమతులతో మాత్రమే పొందాలని సూచిం 
చారు. అలా కాకుండా నిబంధనలు ఉల్లఘించి ఇసుక రవాణా చేస్తే 


వారిపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. 


180 రూపాయల చొప్పున పన్ను విధించి 
పారేశారు. ఇదేమిటని ఒకరిద్దరు ప్రజలు వీరిని 
ప్రశ్నించగా తాము యూసేజ్‌ (వాడుక) ప్రాతి 
పదికనగాక షట్టర్‌ ప్రాతిపదికన తాము పన్ను 
విధించామని చెప్పినట్లు జరిగింది. యుఏసి పన్ను 
మూలంగా రెండు కోట్ల రూపాయలు. రివిజన్‌ 
పేరిట మరో ఐదు కోట్ల రూపాయల పన్ను నెల్లూ 
రీయుల నెత్తిన పడిన విషయం డిమాండ్‌ 
నోటీసులు వస్తేగానీ తెలియరాలేదు. ప్రజలనెత్తిన ఇంత భారంపడ్డా 
అధికార పార్టీ ఎమ్మెల్యేలు వివేకానందరెడ్డి, శ్రీధర్‌కృష్ణారెడ్డి నోరు 
మెదపలేదు. వైకాపా, తెలుగుదేశం, సిపిఐ పార్టీలకు దొడ్డిదారిన 
పెంచిన ఈ పన్ను వ్యవహారం తెలిసినట్లు లేదు. పెంచిన పన్నుపై 
రివిజన్‌ పెట్టుకొన్న వారికి ఈ వ్యవహారమై ది గ్రేట్‌ మునిసిపల్‌ కమిష 
నర్‌ డాక్టర్‌ ఆంజనేయులు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. 900 పిటి 


శిలాఫలకానికి పూజలు చేస్తున్న కళాకారులు. 


ఆ ఓపెన్‌ ఆడిటోరియం 
శిలాఫలకం వేసి పుష్కరం! 
“అంత పార్కులో కఠాకారుల నిరసన 


నెల్లూరులో ఓ సభో, నాటకమో, ఆధ్యాత్మిక ఉపన్యాసమో పెట్టు 
కోవాలంటే వేదిక బాడుగలు, ఇతర ఖర్చులు సామాన్యులకు అందు 
బాటులో లేవు. ఈ నేపథ్యంలో గాంధీబొమ్మ దగ్గరున్న స్వతంత్ర 
పార్కులో ఓపెన్‌ ఆడిటోరియం నిర్మాణానికి శిలాఫలకం వేసి 12 ఏళ్ల 
య్యింది. కానీ పని మొదలుకాలేదు. దీన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ జాన 
పద కళాకారుల సంఘం నేతృత్వంలో కళాకారులు 28వ తేది శిలాఫ 
లకం వద్దచేరి దానికి పసుపు, కుంకుమపెట్టి, పూలమాలలు వేసి నిర 
సన తెలిపారు. ఈ సందర్భంగా సహస్రసభా సింహం బి.వి.నరసిం 
హులు మాట్లాడుతూ కళాకారుల బాధలను గుర్తించి వెంటనే ఆడిటో 
రియం నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష 
కార్యదర్శులు శింగంశెట్టి మురళీమోహన్‌, కార్యదర్శి సరాబు శ్రీనివాస 
కుమార్‌తోపాటు పదుల సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. 


కూపన్‌దారులకు రేషన్‌ కార్డులు! 


జిల్లాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం ద్వారా రేషన్‌ కూప 
న్‌లు పొందిన వారికి త్వరలో రేషన్‌ కార్డులు అందించనుంది ప్రభుత్వం. 
ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులం 
దాయి. గతంలో రేషన్‌ కార్డుల సర్వే అంటూ అర్హత గలవారి కార్డులను 
సైతం రెవిన్యూ అధికారులు రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన రేషన్‌ 
కార్డులను తిరిగి పునరుద్ధరించాలని పలు దఫాలు విన్నవించినా ప్రయోజ 
నం లేకుండా పోయింది. ఒక ప్రక్క సబ్సిడీ సరుకులు పొందలేక పోవడం, 
మరో ప్రక్క అనేక మంది వృద్ధాప్య పెన్షన్‌ పొందలేక పోయారు. ప్రతి 
పథకానికి రేషన్‌ కార్డును ముడి పెట్టడంతో పేద ప్రజలు ఇబ్బంది పడక 
తప్పలేదు. రచ్చబండ కార్యక్రమం పుణ్యమా అంటూ కార్డులకు బదులు 


షన్లు కార్పొరేషన్‌ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. సమాచార 
హక్కు సంఘాలు గట్రా ఉన్నా కొన్ని తెలియని పన్నుల పేరిట ప్రజలపై 
వేసిన ఈ భారాన్ని ప్రజలు కట్టకుండా ఒక ఉద్యమించాల్సిన అవస 
రం ఉంది. పలువురు పోరాట యోధులున్న వైకాపా నాయకత్వం ఈ 
అక్రమ పన్నుల వ్యవహారమై ప్రజాపక్షాన నిలచి పోరాటం చేస్తే బాగుం 
టుంది. 


నగరంలో పేరుకుపోయిన చెత్త! 


కనపడని చెత్త ఆటోలు 


నెల్లూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో చెత్తను రవాణా 
చేసేందుకు ఏర్పాటుచేసిన ఆటోలు కొన్ని ప్రాంతాలకే పరిమితమై 
పోయాయి. వీధుల్లో వేసిన చెత్తాచెదారాన్ని ప్రతిరోజు తరలించేం 
దుకు మునిసిపల్‌ కార్పొరేషన్‌ లక్షలాది రూపాయలు ఖర్చుచేసి హైడ్రా 
లిక్‌ ఆటోలను కొనుగోలు చేసింది. చెత్తను తొలగించేందుకు అవ 
సరమైన పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ 
చెత్తను తొలగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్‌ 
పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. హైడ్రాలిక్‌ ఆటోలతోపాటు ట్రాక్టర్లు, 
మినీలారీలు కూడా ఉన్నాయి. ఇన్ని వాహనాలు ఉన్నప్పటికీ కొన్ని డివి 
జన్లలో రోజుల తరబడి చెత్తను తొలగించడం లేదు. వీధుల్లో పేరుకు 
పోయిన చెత్తలో కుక్కలు, పందులు స్వెరవిహారం చేస్తున్నాయి. పారి 
శుద్య్యాన్ని ప్రతిరోజు, ఉదయం, సాయంత్రం పర్యవేక్షించాల్సిన శాని 
టరీ ఇన్స్‌పెక్టర్లు, సూపర్‌ వైజర్లు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో 
అర్థంకాని పరిస్థితి. నగరంలో రోజురోజుకు పారిశుద్ధ్యం చాలా అధ్వా 
న్నంగా తయారవుతుంది. కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆకస్మికంగా తనిఖీ 
చేసినప్పుడు కూడా శానిటరీ ఇన్స్‌పెక్టర్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇటీవల 
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక శానిటరీ ఇన్స్‌ 
పెక్టర్‌ను కమిషనర్‌ సస్పెండ్‌ చేయడం జరిగింది. కమిషనర్‌ నిత్యం 
తనిఖీలు చేయడం సాధ్యంకాని పరిస్థితి. కిందిస్థాయి అధికారులు 
స్పందించి పారిశుద్యాన్ని మెరుగు పరచడంతోపాటు పేరుకుపోయిన 
చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 
పేరుకుపోయిన చెత్త మూలంగా రకరకాల వ్యాధులతో జనం సతమత 
మౌతున్నారు. 


సబ్సిడీ సరుకులు పొందేందుకు గత సంవత్సరం కూపన్లు పంపిణీ చేశారు 
అధికారులు. భవిష్యత్తులో ఆధార్‌ కార్డులను అన్ని పథకాలకు అనుసం 
ధానం చేయాలన్న ఉద్దేశంతో కొత్తగా రేషన్‌ కార్డులు మంజూరు చేయ 
రాదని ప్రభుత్వం భావించింది. అయితే ఆధార్‌ కార్డుల జారీ ఇంకా 
పూర్తి కాకపోవడంతో కూపన్‌దారులకు పర్మినెంటు రేషన్‌ కార్డులు జారీ 
చేయాలని నిర్ణయించారు. కుటుంబసభ్యులు పోస్టు కార్డు సైజు కలిగిన 
ఫోటోను తీయించుకుని, మండల తహశీల్దార్‌ కార్యాలయంలో దర 
ఖాస్తు పూర్తిచేసి అన్ని వివరాలు నమోదుచేసి సమర్పించాల్సి ఉంటుంది. 
ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ 
తహశీల్దార్లను ఆదేశించింది. 


నెల్లూరు సంగతులు — 


. 


విద్యాభివృద్దికి సుజాతమ్మ ట్రస్ట్‌ చేయూత 


జిల్హావార్తిలు | 


విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న డిఇఓ రామలింగం. 


మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లిలో విద్యాభివృద్ధికి, 
పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తోంది కె.సుజాతమ్మ చారిటబుల్‌ ట్రస్టు. 
ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఆయా పాఠశాలల విద్యార్థులను ప్రోత్స 
హించడంతోపాటు, చక్కని విద్య అందిస్తున్న పాఠశాలల ఉపాధ్యాయ 
సిబ్బందిని సన్మానిస్తూ సప విద్యార్థులకు తనవంతు సహాయ సహకా 
రాలు అందిస్తుంది ఈ ట్రస్టు. ఇటీవల 2012 సంవత్సరంలో పదవ 
తరగతిలో మండల పరిధిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు 
ప్రశంసాపత్రాలు, మెమెంటోలను అందించడంతోపాటు టీచర్లను 
సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా విద్యాశాఖాధి 
కారి మువ్వా రామలింగం విచ్చేసి మాట్లాడారు. సుజాతమ్మ చారిట 
బుల్‌ ట్రస్టు చేస్తున్న కృషిని అభినందించారు. ట్రస్టు ఛైర్మన్‌ పి. శేషారెడ్డి 
మాట్లాడుతూ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను 
వివరించారు. పిల్లలను ప్రోత్సహించడం, వారికి వెన్నుదన్నుగా నిలవ 
డం ట్రస్టు ఉద్దేశమన్నారు. అమెరికాలో వున్న డాక్టర్‌ ఓబులరెడ్డి, డాక్టర్‌ 
సుమిత్రారామిరెడ్డిల సహాయ సహకారాలతో గత ఆరేళ్లుగా పాఠశా 
లల అభివృద్ధికి, విద్యార్థులకు సహాయం అందించామన్నారు. పిల్లలకు 
ఉచితంగా యూనిఫారాలు, నోటు పుస్తకాలు, చెప్పులు, క్రీడాసామా 
గిని దాదాపు 4లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అందిస్తున్నామన్నారు. 
భవిష్యత్తులో మరింతగా విద్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పదవతర 
గతి పరీక్షల్లో మొదటి మూడు ర్యాంకులు సాధించిన పిల్లలకు కార్పొ 
రేట్‌ కాలేజీలలో విద్యను అందించేందుకు రామిరెడ్డి గంగిరెడ్డి, రామ 
లక్షమ్మ చారిటబుల్‌ ట్రస్టు ముందుకు వచ్చింది. ఇంటర్‌, ఇంజనీరింగ్‌ 
చదుతున్న పలువురు విద్యార్థులకు నగదును చెక్కుల రూపంలో అంద 
జేశారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి దశపతిరావు, మాజీ 
సర్పంచ్‌ ఆర్‌.రాధాకృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు మధుసూధన్‌రావు 
తదితరులు పాల్గొన్నారు. 


ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి! 


ఆ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టిన కాకాణి 


రాష్ట్రాన్ని అంధకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ 
రెడ్డిదేనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కన్వీనర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమ 
ర్భించారు. విద్యుత్‌ కోతలకు నిరసనగా ఆగష్టు 31వతేది ఆ పార్టీ రాష్ట్ర 
వ్యాప్త బంద్‌ నిర్వహించింది. దీనిలో భాగంగా కావలి పట్టణంలో ఆ 
పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో 
బంద్‌ నిర్వహించారు. బంద్‌లో పాల్గొన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లా 
డుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. విద్యుత్‌ కోత 
లతో ప్రజలు అల్లాడుతున్నా పాలకులకు ఏమీ పట్టడం లేదన్నారు. 
కరెంటు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తన పదవికి రాజీ 
నామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఉదయగిరిరోడ్డు 
కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ఈ బంద్‌లో చింతంబాబుల్‌రెడ్డి, 
మాల్యాద్రి, షాహుల్‌, ప్రభాకర్‌, విజయభాస్మర్‌రెడ్డి తదతరులు పాల్గొ 
న్నారు. 


| 7 సెప్టెంబరు 2012 క్‌ 


విద్యానగర్‌లోగల ఎన్‌బికెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల రాయలసీమ 
రీజియన్‌ పరిధిలో ప్రథమస్మానాన్ని రాష్ట్రస్థాయిలో పదవ స్థానాన్ని 
సాధించింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తమ పరిశీలనలో ఈ కళాశా 
లలో అందుతున్న విద్య, మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసి 
రీజియన్‌ పరిధిలో మొదటి స్థానాన్ని కేటాయించినట్లు కళాశాల కర 
స్పాండెంట్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కళాశాలలో జరి 
గిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం 
వివిధ కమిటీల నివేదికలను పరిశీలించి ఈ గుర్తింపునిచ్చిందన్నారు. 


0 a Te శ 
వివరాలు వెల్లడిస్తున్న ఎన్‌బికెఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజి కరస్పాండెంట్‌ 
నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి. ప్రక్కన డాక్టర్‌ ఐ. గోపాల్‌రెడ్డి, విజయకుమార్‌రెడ్డి. 


ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తున్నందున ఇంతటి పేరు 
లభించిందన్నారు. ఇప్పటికే యుజిసి “నాక్‌” ఏ గ్రేడ్‌ గుర్తింపు లభించడం 
తోపాటు ఏఐసిటిఇ రెండుసార్లు అక్రెడిటేషన్‌ మంజూరు చేసిందని వివ 
రించారు. 30,372 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటై వున్న ఇంజ 
నీరింగ్‌ కళాశాలలో బాల, బాలికలకు వేరు వేరు హాస్టల్‌ వసతి వుంద 
న్నారు. అత్యాధునిక సదుపాయాలతో ల్యాబరేటరీ, లైబరీని ఏర్పాటు 
చేశామన్నారు. గత ఏడాది 200 మందికిపైగా విద్యార్థులు క్యాంపస్‌ 
సెలక్షన్లలో ఎంపికయ్యారని తెలిపారు. ఈ సమావేశంలో జెఎన్‌టియు 
మాజీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఐ.గోపాలరెడ్డి, డైరెక్టర్‌ విజయకుమార్‌రెడ్డి 
తదితరులు పాల్గొన్నారు. 


ముత్యాలమ్మకు భక్తుల కానుకలు! 


తూర్పు కనుపూ 
రులో వెలసి వుండే 
ముత్యాలమ్మ తల్లికి 
భక్తులు 
వెండి ఆభరణాలు, 
పూజ సామగ్రిని సమ 
ర్పించుకొన్నారు. తమి 
కనాడు చుట్టుప్రక్కల 
ప్రాంతాలైన గుమ్మడి 
పూడి, పాపనకుప్పం, 
కొమ్మానాయుడుపేట, 
జంగాలపల్లి (గ్రామా 
లకు చెందిన ముని 
స్వామి నాయుడు, 
సుధాకర్‌, తిరుమలై _—__—_____—_____—__—— 
కృష్ణయ్య, శరత్‌బాబు అమ్మవారికి రూ. 1.37 లక్షలు విలువ చేసే బం 
గారు నల్లపూసల దండను, రూ. 1.57 లక్షలు విలువైన వెండి పూజా 
సామగ్రిని ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్‌ వేమారెడ్డి మురళీమోహన్‌రెడ్డికి 
అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ 
అనుగ్రహంతో భక్తులు అధికసంఖ్యలో వచ్చి దర్శించుకోవడంతోపాటు 
కానుకలు విరివిగా అందజేస్తున్నారన్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో 
వుంచుకొని వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి సహకారంతో రూ. 2.40 
లక్షలు వెచ్చించి క్యూలైన్‌ షెడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ 
కార్యక్రమంలో ఇఓ ఆవుల వెంకటేశ్వర్లు, మాజీ ఛైర్మన్‌ సింహాద్రి మనో 
హర్‌, మాజీ ట్రస్టీ మూర్తి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


బంగారు, 


న దా. 


తూర్చుకనుపూరులో కొలువైన ముత్యాలమ్మ. 


దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సభలో రెండు కిడ్నీలు 
చెడిపోయిన మహిళకు పదివేల రూపాయల చెక్కును బహుకరిస్తున్న 
వైకాపా నేత రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి. 


కావలిలో వైఎస్‌కు గుడి! 


దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తృతీయ 
వర్ధంతిని కావలి నియోజకవర్గ పరిధిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ 
ర్యంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. పట్టణ పరిధిలోని 
ఎమ్మార్వో కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ ఇన్‌చార్జి 
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొని వైఎస్‌ విగ్రహానికి పూలమాల 
వేసి ఘనవినాళులర్పించారు. పేదల గుండె చప్పుడు తెలిసిన మహా 
నేత వైఎస్‌ అని కొనియాడారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ప్రభాకర్‌ 
నాయుడు వైఎస్‌ చేసిన సేవలను ప్రస్తుతించారు. సొంత నిధులతో 
వైఎస్‌ఆర్‌కు గుడి కట్టిస్తామన్నారు. అనంతరం పేదలకు చీరలు, రోగు 
లకు పండ్లు పంచిపెట్టారు. అలాగే అల్లూరు, దగదర్తి, బోగోలు మండ 
లాల్లోను వైఎస్‌ వర్ధంతిని ఘనంగా జరిపారు. బిట్రగుంటలో మాజీ 
సర్పంచ్‌ పరి అంకులయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరి 
గింది. పట్టణంలో శాంతినగర్‌కు చెందిన మారుతి అనారోగ్యాన్ని 
దృష్టిలో వుంచుకొని 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిం 
చారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు తూపిలి పెంచ 
లయ్య, వెంకటేశ్వర్లు, రఘు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. 


విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఎఐటియుసి ఆధ్వర్యంలో కలక్టరేట్‌ వద్ద 
ధర్నా నిర్వహిస్తున్న దృశ్యం. 


ధర్నా చేస్తున్న చెరకు రైతులు. 


జమోకరైను 


ee 
6 
£ 
(9 
గ్‌ 
= 
(ot 
© 


6 7సె 


గౌరవరం రోడ్డు వ్యవహారమై గుస్సా! 


నేషనల్‌ హైవే అధికారులను తప్పుపట్టిన బీద మస్తాన్‌రావు 


జాతియ రహదారి పై అండర్‌పాస్‌ నిర్మాణము 
బై 


వ 


అద జాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిప్రాయం శిరోధార్య 

మని కావలి శాసనసభ్యుడు బీద మస్తాన్‌రావు తెలి 

పారు. రూరల్‌ మండలం గౌరవరం జిల్లా పరిషత్‌ పాఠశాలలో 
అండర్‌పాస్‌ వంతెన నిర్మాణంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకర 
ణలో ఆయన పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు. అం 


బోగోలు తెలుగు 


లుగుదేశం పార్టీ మండల అధ్యక్ష బాధ్యతలు ఎవరికి 

తె అప్పగిసారనే దానిపై బోగోలు మండలంలో తీవ్ర 

చర్చ జరుగుతోంది. మండలంలో గతంలో మంచి పట్టున్న 
తెలుగుదేశంపార్టీకి ఇటీవల సరైన నాయకత్వం లేక పార్టీ బల 
హీన పడి ప్రజలకు దూరమైందని పలువులు వ్యాఖ్యానిస్తు 
న్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ మండల స్థాయిలో బలంగా 
పాతుకుపోతున్న పరిస్థితుల్లో సరైన నాయకత్వం అవసరమని 
పలువురు కార్యకర్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో 
పార్టీని తిరిగి పటిష్టపరిచే నాయకత్వం అవసరం. ఈ పరిస్థి 
తుల్లో కొత్తగా మండల బాధ్యతలు ఒక వ్యక్తికి అప్పగిస్తున్నారని, 


కీతారాంపురంలో 


డిఎంఠండిహెచ్‌ఓ తనిఖీలు! 


సరిగ్గా డ్యూటీ చేయమని 


వైద్య ఆరోగ్య సిబ్బందికి సలహా 


EE బాధపడుతున్న రోగికి తగిన వైద్య 
చికిత్స అందించకుండా వేరొక ప్రాంతానికి తరలి 
స్తున్న సీతారాంపురం వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం 
చేసి స్వయంగా చికిత్స అందించారు డిఎంహెచ్‌ఓ మాసిలా 
మణి. ఆయన స్థానిక పిహెచ్‌సిని తనిఖీ చేశారు. ఆ సమ 
యంలో సిబ్బంది హాజరు తక్కువగా వుండడం, డయేరియాతో 
అక్కడకు వచ్చిన తిరుపతమ్మ అనే మహిళకు చికిత్స అందించక 
పోవడంపై మండిపడ్డారు. పరిస్థితి విషమంగా వుంటే ఎలా తర 
లిస్తారు అని వైద్య సిబ్బందిపై ఆగ్రహించారు. తానే స్వయంగా 
ఆమెకు సెలైన్‌ పెట్టి వైద్యం అందించారు. అనంతరం అటెం 
డెన్స్‌ రిజిస్టర్‌ తనిఖీ చేసి వైద్యాధికారి శ్రీనివాసులరెడ్డి, ఫార్మా 
సిస్థు దిలీప్‌ గైర్హాజరు కావడంతో వారికి మెమో ఇచ్చారు. అలాగే 
కొన్నిరోజులుగా విధులకు రాకుండా వున్న జూనియర్‌ అసిస్టెంట్‌ 
కార్తీక్‌ను సస్పెండ్‌ చేశారు. పద్ధతి మార్చుకోవాలని, వైద్యసేవల్లో 
లోపం రాకుండా చూడాలని హెచ్చరించారు. 


నాయకుడెవరు? 


డర్‌పాస్‌ల నిర్మాణం, రోడ్డు పనుల్లో కచ్చితంగా ప్రజాభిప్రాయా 
లను పరిగణలోనికి తీసుకోవాలన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవ 
హరిస్తే సహించేది లేదన్నారు. హైవే అధికారులు రూల్సు పాటిం 
చడం లేదన్నారు. మీకోరకం, ప్రజలకు మరోరకంగా రూల్సు 
వుంటాయా అని మండిపడ్డారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ 
రోడ్డుపై డివైడర్లు పగులగొట్టుకొని మార్గం ఏర్పాటు చేసుకో 
వడం, అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిం 
చారు. రోడ్డు విస్తరణలో స్థలాలు, పొలాలు, నివాసాలు కోల్పో 
యిన వారికి నష్టపరిహారం చెల్లించాలని, రోడ్డు నిర్మాణ పనులు 
నాణ్యతతో చేయాలన్నారు. పలువురు మాట్లాడుతూ ఈ ప్రాం 
తంలో దక్షిణం వైపు చావిడి వద్ద ఒక వంతెన, జడ్సీ పాఠశాల 
వద్ద మరొక వంతెన నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహ 
శీల్చార్‌ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌, టిడిపిలకు చెందిన నేతలు పాల్గొ 
న్నారు. 


ఇది దాదాపు ఖరారైపోయిందని ప్రచారం జరగడంపై తీవ్రమైన 
చర్చ జరుగుతోంది. పలు ఆరోపణలు ఎదుర్మొన్న వ్యక్తిని, మం 
డలస్థాయిలో మంచి పేరు లేని వారిని ఎంపిక చేసి మండల 
నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి మేలు కంటే కీడే ఎక్కు 
వన్నది పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. దీనిపై 
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి వుంది. 


పంచలోహ విగ్రహాల చోరీ 


కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో గల చెన్నకేశవస్వామి ఆల 
యంలోని ఏడు పంచలోహ విగ్రహాలు చోరికి గురయ్యాయి. పురాతనమైన ఈ 
ఆలయంలో చెన్నకేశవస్వామి, భూదేవి, శ్రీదేవి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు 
వున్నాయి. రాత్రి ఆలయం మూసివేసిన తర్వాత ఈ చోరీ జరిగి వుంటుందని భావి 
స్తున్నారు. తెల్లవారి పూజారి శ్రీనివాసులు తలుపులు తెరచి వుండడాన్ని గమనించి 
దొంగతనం జరిగినట్లు తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించాడు. 
రూరల్‌ డిఎస్పీ బాల వెంకటేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు చోరీ జరిగిన 
విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పురాతన విగ్ర 
హాలు దొంగిలించబడడం బాధాకరం అన్నారు. ఒక్కో విగహం 25కేజీల బరువు 
వుంటుందని, ఈ విగ్రహాల విలువ 25లక్షల రూపాయలని ప్రకటించారు. 
త్వరలోనే దొంగలను పట్టుకొంటామని తెలిపారు. 


అక్రమ కొట్టడం౦ల పురి 50ఐలి! 


కుంభకర్ణ నిద్రలో మునిసిపల్‌ అధికారులు 


వలి పట్టణంలో అక్రమ కట్టడాలు, లేఅవుట్లు యదేచ్చగా సాగుతు 

న్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్న లేఅవుట్లను, నిర్మిస్తున్న భవ 
నాలను పరిశీలించి చర్యలు చేపట్టాల్సిన మునిసిపల్‌ అధికారులు ఆ పని తమది 
కానట్లే వ్యవహరిస్తుండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్గుఆపు లేకుండా పోతోంది. 
ఏడాదికో శివరాత్రి అన్నట్లు అప్పుడప్పుడు హడావిడి చేసి తమ ఉనికి చాటు 
కోవడం, నాలుగు రాళ్లు తొలగించి చేతులు దులుపుకోవడం తప్ప చిత్తశుద్ధిగా 
వ్యవహరించకపోవడంతో అనుమతులు లేకుండా కట్టడాలు, నిబంధనలకు విరు 
ద్ధంగా లేఅవుట్లు వెలుస్తూనే వున్నాయి. వీటిపై అవగాహన లేని వారు స్థలాలను 
కొని నష్టపోతున్నారు తప్ప అధికారులు వైపు నుంచి ఎలాంటి చర్యలు వుండడం 
లేదు. అయిన వారికి ఒక రకంగా, కాని వారికి మరొరకంగా అన్నట్లు తమ చేతులు 
తడిపితే ఎంతటి అక్రమాలకు పాల్పడినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లు 
వెత్తుతున్నాయి. అపార్టుమెంట్లు అయితే అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తున్నా ఆ 
వైపు కన్నెత్తి చూసే వారే లేకుండా పోవడంతో ఇలాంటివి జోరందుకొన్నాయి. 


నెల్లూరు హరనాథపురం హాక్‌ ట్రస్ట్‌లో జరిగిన వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వర్థంతి కార్యక్రమంలో 
ప్రసంగిస్తున్న ఛైర్మన్‌ అబ్బుల్‌ అజీజ్‌. ప్రక్కన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కర్తం (ప్రతాప్‌రెడ్డి. 


| | 
లౌ స్ట్‌ శ ఖా. 
జ అ 


దివంగత వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని బిట్రగుంటలో ఆయన 
చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న మాజీ సర్పంచ్‌ పర్రి అంకులయ్య, 
పెంచలయ్య, వెంకటేశ్వర్లు, మాల్యాద్రి, రఘు తదితరులు. 


మథ్యకళాశాలను 
అభివృద్ది చేస్తా! 


్టంలోని ఏకైక మత్స్యకళాశాల అయిన ముత్తుకూరు 

మత్స్యకళాశాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా 
మని ఆ శాఖ మంత్రి విశ్వరూప్‌ తెలిపారు. ఇటీవల జిల్లా పర్య 
టనకు వచ్చిన ఆయన మత్స్యకళాశాలలో జరిగిన కార్యక్రమంలో 
పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌లో ప్రత్యే 
కంగా నిధులు కేటాయించారన్నారు. మత్స్యకళాశాలను యూని 
వర్శిటీగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన 
నిర్ణయం తీసుకొంటామన్నారు. స్థానిక శాసనసభ్యుడు ఆదాల 
ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో 
రొయ్యలు, చేపల సాగు సంక్షోభాన్ని ఎదుర్మొంటున్నాయన్నారు. 
నాణ్యమైన సీడ్‌, ఫీడ్‌ ఎంపిక చేసుకొనే విషయంలో రైతులకు 
అవగాహన లేకుండా పోతున్నదని ఫలితంగా సాగులో నష్టాలు 
వస్తున్నాయన్నారు. దీనిపై అవగాహన కల్పించేలా సదస్సులు నిర్వ 
హించాలన్నారు. పోర్టు ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 
8వేల మంది మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు 
కల్పించాలని మంత్రిని కోరారు. అనంతరం శిక్షణ పూర్తి చేసు 
కొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో 
విజయడైరీ ఛైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, ముత్తుకూరు సాగునీటి 
సంగం అధ్యక్షుడు ఈదూరు రామ్మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, 
మత్సుకళా శాలకు చెందిన ప్రభాకర్‌రావు, విద్యాసాగర్‌రెడ్డి, 
రమణ, హరిబాబు, తహశీల్దార్‌ సుశీలమ్మ తదితరులు పాల్గొ 
న్నారు. 


— 


జిల్లా వార్తిలు 


ఆ ముత్తుకూరు 


ఆలయ భూముల వలం వాయిదా! 


పెద్దలే పాల్గొనాలని “ఈదూరు' మెలిక 


ముత్తుకూరు మండలం ఈదూరులో గల చెన్నకేశవ 
స్వామి, విరూపాక్షస్వామి ఆలయ భూముల వేలంపాటలు 
వాయిదాపడ్డాయి. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఇటీవల ఈ 
రెండు ఆలయాలకు సంబంధించి వేలంపాటలు నిర్వహించగా 
కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతల మధ్య వివాదం 
రేగి రసాభాసగా మారడంతో అధికారులు వాయిదా వేశారు. 
విరూపాక్ష ఆలయానికి చెందిన 74.40 ఎకరాలు, చెన్నకేశవ 
ఆలయానికి సంబంధించిన 121.02 ఎకరాల భూమిని కౌలు 
చేసుకొనేందుకు వేలం పాటలు పిలిచారు. ఏడుగురు రైతులు 
వేలంలో పాల్గొనేందుకు ధరావత్తు సొమ్ము చెల్లించారు. ఈ 
దశలో కాంగ్రెస్‌కు చెందిన ఈదూరు రామ్మోహన్‌రెడ్డి, సుబ్బ 
రాయులు జోక్యం చేసుకొని 4,5 సర్వే నెంబర్లలో అధిక విస్తీ 
రంలో వున్న మెట్ట భూముల్ని వేలం పాడేందుకు సన్న, చిన్న 
కారు రైతుల శక్తిచాలదంటూ అభ్యంతరం తెలిపారు. ఈ 
భూములకు వేరుగా వేలం నిర్వహించాలన్నారు. దీనికి తెలుగు 
దేశం నేత దువ్వూరు విశ్వమోహన్‌రెడ్డి, పర్రి రత్నయ్యలు అడ్డు 
తగిలారు. ఇలాంటి అభ్యంతరాలను వేలం పాటలకు ముందు 
వ్యక్తం చేయాలని, తీరా అవి జరిగేటప్పుడు వాయిదా కోరడం 
సమంజసం కాదన్నారు. అలాగే బలిజపాళెంలోని దేవాదాయ 
శాఖ భూముల్లో కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని మాజీ 
సర్పంచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించగా, అదే గ్రామానికి చెందిన 
రామచంద్రారెడ్డి వాదనకు దిగడంతో వేలం పాటల కార్యక్రమం 
రసాభాసగా మారింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమ 
స్యను తీసుకొనిపోయి వేలంపాటను వాయిదా వేశారు. ఈ 


కార్యక్రమంలో ఎండోమెంట్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌, ఇఓ 
రామకృష్ణ, ఎస్‌ఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


నిరుపయోగంగా గోడోన్లు! 


కటగిరిలో రైతులకు సేవలందించేందుకు ఏర్ప 
ఎటె౦15 వ్యవసాయ మార్కెట్‌ గోడౌన్లు ఆస్థాయిలో 
ఉపయోగపడడం లేదు. మార్కెట్‌ కమిటీలు అంతంత మాత్రం 
గానే వుండడం, రైతుల గురించి పట్టించుకొనేవారు లేకపోవ 
డంతో సేవలు పూజ్యం అయ్యాయి. జిల్లాలో సెస్‌ వసూళ్లలో 
ఈ మార్కెట్‌ ప్రథమస్థానంలో వున్నా కమిటీలకు మంచి 
రాబడి వస్తున్నా రైతు సంక్షేమానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు 
మాత్రం శూన్యం. మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో భారీ గోడౌన్లు 
వున్నా రైతులు గింజధాన్యాన్ని భద్రపరచుకొనే అవకాశం కలు 
గడం లేదు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి వున్న రైతు 
బంధు, వైద్యశిబిరాలు, పశువైద్య శిబిరాలు ఇటీవల కాలంలో 
జరిగిన దాఖలాలు లేవు. మార్కెట్‌ కమిటీలో మౌలిక వసతుల 
కల్పనకు 43లక్షల రూపాయలతో పనులు జరిగినా, ఏటికే 
డాది రాబడి అధికమవుతున్నా రైతులకు అందాల్సిన సేవలు 
మాత్రం అందకపోవడంపై ఈ ప్రాంత రైతాంగం తీవ అసం 
తృప్పి వ్యక్తం చేస్తున్నారు. 


| 7 సెప్టెంబరు 2012 7 


FONSI ఇ 
వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గూడూరు జడ్పీ హైస్కూల్‌లోని 
విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేస్తున్న వైకాపా నాయకులు 


పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, బత్తిన విజయకుమార్‌ తదితరులు. 


శీ! 


నెల్లూరు ముత్యాలపాళెంలో దివంగత వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి మూడవ వర్ధంతిని 
పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న 
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. 


మర్రిపాడులో త్రవ్వకాలు! గౌరవరం క్రాసింగ్‌ వద్ద టిప్పర్ల దూకుడు! 


bs 


202] 
నక) 


జనానికి గుప్త నిధుల పిచ్చి 


గు కోసం త్రవ్వకాలు 

ముఠా సంచారం 
జిల్లాలో అధికంగా వుంది. పురాతన ఆల 
యాలను గుర్తించి నిధుల కోసం గాలింపు 
చేస్తున్న ముఠా కదలికలు ఇటీవల పలు 
ప్రాంతాలలో కన్పిస్తున్నాయి. ఉదయగిరి 
నియోజకవర్గం మరిపాడులో నంది విగ్ర 
హాన్ని కూల్చివేయడం కలకలం రేపింది. 
ఇక్కడి స్మశానవాటిక వద్ద చాలాకాలం 
నుంచి నంది విగ్రహం, వీరభద్రుడు విగ్ర 
హాలు ప్రక్మప్రక్శ్మనే వుండేవి. షుమారు 
40ఏళ్ల నుంచి ఈ విగ్రహాలు పొలాల్లో 
వున్నాయి. రైతులు నారుమళ్ల సమయం 
లోను, ఇతరత్రా గ్రామ ఉత్సవాల సంద 
ర్భంలోను ఈ విగ్రహాలకు పూజలు 
చేస్తుండడం ఆనవాయితి. అలాంటి పురా 
తన విగ్రహాల క్రింద గుప్తనిధులు వుం 
టాయని భావించిన కొందరు విగ్రహాలను 
తొలగించి గ్యాస్‌ కట్టర్‌లతో రంధ్రాలు 


Cras 
[కన 


జరిపే 


కతతాపహా నుంబంగ 


Ph : 0861 - 6527494 


email : svsmarriagelinks@live.com 


వేసేందుకు ప్రయత్నించినట్లు ఆనవాళ్లు 
వున్నాయి. వారి ప్రయత్నం ఫలించకపోవ 
డంతో వదిలేసి వెళ్లారు. ఈ సంగతి 
తెలుసుకొన్న గ్రామస్తులు అక్కడకు వచ్చి 
విగ్రహాలు ధ్వంసమై వుండడాన్ని చూసి 
పోలీసులకు సమాచారం అందించారు. 
గతంలోనూ ఉదయగిరిలో నంది విగ్ర 
హాన్ని ధ్వంసం చేసి త్రవ్వకాలకు యత్నిం 
చడం, ఇప్పుడు అలాంటి ప్రయత్నమే 
జరగడం ప్రజల్లో ఆందోళనను పెంచుతు 
న్నాయి. 


వలి మండలం గౌరవరం 
రొెకావలో గల క్రాసింగ్‌ 
పాయింట్‌ వద్ద మళ్లీ ప్రమాదాలు చోటు 
చేసుకొంటున్నాయి. గత ఐదేళ్లుగా ఈ 
ప్రాంతంలో కావలి వైపు వెళ్లే మార్గాన్ని 
మూసేసి వుండడంతో ప్రమాదాలు 
జరిగి 147మంది మరణించగా, 72 
మంది వికలాంగులుగా మారారు. కలె 
కర్‌ శ్రీధర్‌రెడ్డి చొరవతో సమస్య పరి 
ష్మారమై రాకపోకలకు వున్న అవాంత 


జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో ప్రయాణం 


రాలు తొలగిపోయాయి. ప్రమాదాలు 
తగ్గాయి. ఇటీవల గత కొంతకాలంగా 
చెరువు నుంచి మట్టిని తోలుకుపోతున్న 
టిప్పర్ల వలన తిరిగి ప్రమాదాలు చోటు 
చేసుకొంటున్నాయి. రాత్రి పగలు అనే 
తేడా లేకుండా మట్టిని తరలించుకొని 
పోతున్న వాహనాలు కొంతదూరం ముం 
దుకుపోయి తిప్పుకొని రావాల్సి వున్నా 


అలా చేయకుండా రాంగ్‌రూట్లో తిరుగు 
తున్నా పట్టించుకొనేవారే లేకుండా 
పోవడంతో తిరిగి ఈ ప్రాంతం ప్రమాదా 
లకు నిలయంగా మారుతోంది. దీన్ని 
దృష్టిలో వుంచుకొని పోలీస్‌, రెవెన్యూ 
అధికారులు అడ్డదిడ్డంగా తిరుగుతున్న 
వాహనాలపై కఠినంగా వ్యవహరించా 


రోర్టులో వ్యవహారముంటే మమం చెస్తాం! 


అర్జీదారులకు నెల్లూరు ఆర్డీఓ సూచన 

కోర్టులో వున్న వివాదాల పరిష్మారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ 
తిరగొద్దని నెల్లూరు ఆర్‌డిఓ మాధవీలత సూచించారు. ఇందుకూరుపేట మం 
డలం చెల్లాయగారితోపు గ్రామంలో భూవివాదం పరిష్కారం కాకపోవడంతో 
తమకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ప్రజావిజ్ఞప్పల దినం సందర్భంగా 
ఆర్‌డిఓను కలసి అర్జీలు అందజేశారు. గ్రామంలో తమకు వున్న పదిఎకరాల 
భూమిలో కొందరు అడ్డంగా గోడకట్టి చేతికొచ్చిన పంటను కోసుకోనీయకుండా 
దౌర్జన్యం చేయడంతో కోర్టును ఆశ్రయించామన్నారు. న్యాయస్థానం తమకు అను 
కూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ అడ్గుకొంటున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై 
ఆర్‌డిఓ స్పందిస్తూ 48 గంటల్లో సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్‌, స్థానిక 
ఎస్‌ఐలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టుల్లో వున్న 
వివాదాల విషయమై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవద్దన్నారు. 


లని స్థానికులు కోరుకొంటున్నారు. 


రక్షణ గోడలు దెబ్బతిన్నాయి! 


కటగిరి పట్టణంలో పలు చోట్ల వంతెనలకు రక్షణ గోడలు లేకపోవడంతో 

యె౦క్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. కాశీపేట సమీపంలో కైవల్యా 
నదిపై గల వంతెనకు అప్రోచ్‌ రోడ్డు ప్రక్కన వున్న కాలువకు రక్షణ గోడ లేదు. గతంలో 
దీనిని నిర్మించినా అది కూలిపోవడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. బంగారుపేట బైపాస్‌ 
రోడ్డులో కైవల్యా వంతెనకు ఇరువైపులా వున్న రక్షణగోడ కనుమరుగై పోయింది. నిత్యం 


వెంకటగిరి వంతెనలు ప్రమాద భరితం 


వాహనాల రాకపోకలతో రద్దీగా వుండే ఈ ప్రాంతంలో దీని వల్ల ప్రమాదాలు జరుగుతు 
న్నాయి. గొడ్డేరుపై కాంపాళెం వద్ద వున్న కాజ్‌వే, చింతగుంట, లాలాపేట, పాళెంకోట వద్ద 
వున్న రక్షణ గోడలు అంతరించిపోయాయి. అలాగే రామలింగేశ్వరస్వామి దేవాలయం 
వద్ద వంతెనపై వున్న ఫుట్‌వే దెబ్బతినిపోయింది. ఇప్పటికైనా ప్రమాదాలను దృష్టిలో వుంచు 
కొని ఈ ప్రాంతాల్లో రక్షణ గోడలు నిర్మించాలని ఈప్రాంత ప్రజలు కోరుకొంటున్నారు. 


జమోకరైను 
ఇసుక మాఫియా 


మొదటి పేజీ కొరవ 


గతంలో ఇసుక వేలం పాడుకొన్న వారిని 
వివిధ పార్టీల నాయకులు, గ్రామాలలోని ప్రజలు 
ఏడ్చించుకొని తినేవారు. తమ వూళ్లో నుంచి లారీలు 
వెళ్లడం వల్ల రోడ్లు చెడి పోతున్నాయని, పెన్న వరద 
కట్టలు తెగిపోయి వూరిమీద వెల్లువ పడే ప్రమాదం 
వుందని, లారీల రొదకు ఇళ్లలో నిద్ర పోలేక పోతు 
న్నామని గోల చేసే వారు. కానీ ఇప్పుడు ఏ వూరికా 
వూరిలోని జనమే రవాణాకు పూనుకోవడం, అందు 
లోనూ సన్నజనం అధికంగా వుండడంతో ఏ 
గ్రామంలో కూడా ఇసుక అక్రమాలపై కనీసపాటి 
ప్రతిఘటన, అభ్యంతరం కూడా వ్యక్తం కావడం 
లేదు. ఎవరికి వారు తమకెందుకొచ్చిన గొడవ అని 
సర్జుకపోతున్నారు. సాధారణంగా సిపిఎం పార్టీ ఇటు 
వంటి విషయాలలో అధికంగా ఆందోళన చేయడం 
సాంప్రదాయం. కానీ ఇప్పుడు కమ్యూనిస్టు కార్య 
కర్తలే ఇసుక దొంగ రవాణాకు గ్రామాల స్థాయిలో 
నాయకత్వం వహిస్తున్నారు. అందువల్ల దొంగలు 
దొంగలు వూళ్లు పంచుకొన్నట్లు అన్ని పార్టీలు 
కుమ్మక్కై పోతున్నాయి. 


ఈ దుర్మార్గాన్ని ఆపవలసింది మైనింగ్‌, 
రెవిన్యూ, పోలీసు, విజిలెన్స్‌ అధికారులు. మైనింగ్‌ 
శాఖ వద్ద సిబ్బంది లేరు. వారు రోడ్లలో మాటు 


కలెక్టర్‌, ఎస్పీలు 


8 7 సెప్టెంబరు 2012 | 


వరకు అందరు పోలీసు అధికారులకూ ముందు 
గానే సమాచారం వెళ్తుంది. ఆ వాహనాలను దారిలో 
ఏ పోలీసు కూడా ఆపడు. తమకు మామూలు కట్టని 
వారెవరైనా రవాణా చేస్తే మాత్రం నిలేస్తున్నారు. 
రెవిన్యూ అధికారులు మట్టిబొమ్మలతో సమానం. 
ఎమ్మెల్యే చెప్పిన మాట వినడం తప్ప వారికి మరొక 
అడుగు ముందుకు వేసే అనుమతి లేదు. ఎమ్మార్వో, 
ఆర్‌ఐ, విఆర్వో వంటి అధికారులు రేవులలోకి వెళ్లి, 
అనుమతి లేని చోట ఇసుక త్రవ్వుతుంటే పట్టుకొని, 
ఆ యంత్రాలను స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ఏ 
అధికారి అయినా ఆ సాహసానికి పూనుకొంటే 
క్షణాలలో వివేకానందరెడ్డి నుంచి ఫోను వచ్చే 
స్తుంది. ఒక్కక్షణం ఆ రేవులో కన్పించినా తాట తీస్తా 
ననే బెదరింపు వస్తుంది. దానికి భయపడి రెవిన్యూ 
అధికారులు పెన్న రేవులలో పాదం పెట్టడానికే 
హడలి చస్తున్నారు. 


పర్శిట్‌ ఒకటి 
రవాణా వంద వాహనాలు 


వేలం జరిగిన ఇసుక రీచ్‌లలో 25వేల 
నుంచి 40వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను మాత్రమే, 
అదీ ఒక ఏడాది కాలంలో త్రవ్వి తీయాలి. కానీ ఈ 
పరిమాణం ఒక్క నెలలో పూర్తయిపోయింది. ఒక్కొక్క 
రీచ్‌లో లక్ష నుంచి మూడు లక్షల వరకు త్రవ్వి, 
అగాధాలను తలపించే గుంటలు పెడుతున్నారు 


కళ్లున్న కబోదులు 


దాసుకు జరిగే ఇసుక రవాణాకు 

రహదారి పొదలకూరురోద్దు. పెన్న 
రేవుల నుంచి నెల్లూరు దాటాలంటే ట్రాఫిక్‌ తక్కు 
వగా వుండే రోడ్డు అదొక్కటే. రాత్రి అయితే చాలు, 
ఆ రోడ్డు మీద వందలాది లారీలు, వేలాది ట్రాక్టర్లు 
రొద పెడుతూ ప్రయాణిస్తుంటాయి. జిల్లా కలెక్టర్‌ 
గారి బంగళా, ఎస్పీ గారి ఇల్లు వుండేది ఈ రోడ్డు 
మీదనే. తమ తమ ఇళ్లలో, పడక గదులలో పవ 
శించి వున్నా సరే, ఈ లారీల రొద వారి చెవిన 
పడక తప్పదు. తలెత్తి బయటకు చూస్తే ఆ లారీలు 
కన్పించకా మానవు. కానీ ఇద్దరికి ఇద్దరూ కళ్లున్న 
కబోదుల వలె, చెవులున్న బధిరుల వలె, నోరున్న 
మూగవారి వలె ప్రవర్తిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా, 
ఇంత దౌర్జన్యంగా, ఇంత దోపిడీ తత్వంతో జిల్లా 
నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే అటు 
కలెక్టర్‌ గారు కానీ, ఇటు ఎస్పీ గారు కానీ ఉలక 
డం లేదు, పలకడం లేదు. వారిద్దరూ తలచుకొంటే 
ఒక్క లారీ పొలిమేర దాటదు. ఒక్క ట్రాక్టర్‌ పెన్న 
రేవులో దిగలేదు. ఇసుక స్మగ్గర్లతో వారికి సంబం 
ధం వున్నదని కానీ, వాటాలున్నాయని కానీ మేము 
ఆరోపించడం లేదు. ఎస్పీగారు చాలా పద్ధతైన 
అధికారి. దైవభక్తి మెండు. నిజాయితీకి పేరుపడిన 
వాడు. తిరుమల దేవస్థానంలోనే ఎన్నో ఒత్తిళ్లను 
ఎదుర్మొని డాలర్ల కుంభకోణాన్ని వెలికి తీసిన నిజా 


వేసి రవాణాను అడ్డుకోవడం అసాధ్యం. పోలీసు 
వద్ద కావలసినంత బలగం వుంది. కానీ వారు 
లంచాలకు అలవాటు పడ్డారు. ట్రాక్టరైతే వెయ్యి, 
మామూలు లారీ అయితే మూడు వేలు, పెద్ద లారీ 
అయితే ఐదు వేల రూపాయల లెక్కన మామూళ్లు 
దండుకొని, రవాణాను స్వేచ్చగా అనుమతిస్తున్నారు. 
ఏ ఏ ట్రాక్టర్లు లేదా లారీలు మామూలు చెల్లిం 
చాయో గ్రామాల స్థాయి నుంచి తడ చెక్‌పోస్టు 


యితీపరుడు. నిష్కల్మష మాననుడు. కానీ ఏమి 
లాభం? ఆయనకు తన విధుల మీద శ్రద్ధ లేదు. 
తన చేతిలో వున్న అధికారాన్ని వాడుకొనే చొరవ 
లేదు. దానితో ఆయన వున్నా లేనట్లే వుంది పరి 
స్థితి. కలెక్టర్‌ గారికి మంత్రులు, ఎమ్మెల్యేలంటే 
వెన్నులో చలి. వారికి ఎదురు చెప్పే సాహసం ఆయ 
నలో అణుమాత్రం లేదు. వారికి సంబంధించిన 
వ్యవహారాలంటే ఆమడ దూరంలో నిలబడి కళ్లు 
మూసుకొంటాడాయన. 


వీరిద్దరిది అలసత్వం అనాలో, అశ్రద్ధ 
అనాలో తెలియదు కానీ, దాని వల్ల నెల్లూరు జిల్లా 
ఘోరంగా నష్టపోతున్నది. పెన్నా నదిలో బావుల 
వంటి గుంటలు త్రవ్వడం వల్ల భూగర్భ జలాలు 
అడుగంటి పోతున్నాయి. సముద్రం నీళ్లు ముందుకు 
చొచ్చుకొని వచ్చేస్తున్నాయి. ఈ ప్రకృతి విధ్వంసాన్ని 
ఆపకపోతే, సముద్రానికి దాదాపు పది కిలోమీటర్ల 
దూరం వరకు పంట పొలాలు ఎందుకూ వనికి 
రాని బీళ్లుగా మారడం ఖాయం. తాత్కాలికంగా 
తమకొచ్చే కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు 
ఎమ్మెల్యేలు, వారిని ఎదిరించలేని అసహాయతలో 
జిల్లా అధికారులు కలిసి నెల్లూరుజిల్లా గ్రామీణ 
ప్రజలకు ఎన్ని తరాలైనా పూరించలేని ద్రోహం 
చేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. 


పెన్నానది గర్భంలో. ఇసుక రవాణాకు మైనింగ్‌ 
అధికారులు పర్మిట్లు ఇస్తారు. అదొక పెద్ద బోగస్‌ 
కార్యం. ఒక్కొక్క పర్మిట్‌ మీద వందకు పైగా వాహ 
నాలు నడుపుతున్నారు. పర్మిట్‌ మీద తేది వుండదు. 
తతిమా వివరాలన్నీ వ్రాసి వుంటాయి. దారిలో ఏ 
అధికారి అయినా బండి ఆపితే, అప్పటి కప్పుడు 
పర్మిట్‌ మీద తేది వేస్తారు. దానితో ఆ రవాణా 
సక్రమమై పోతుంది. ఆపనంత కాలం ఆ పర్మిట్‌ 


అనుమతిలేని పొట్టేపాళెం రేవులో తాత్మాలిక రోడ్డు ఏర్పాటుతో ఇసుకను ట్రక్కులోకి నింపుతున్న దృశ్యం. 


అదే బండితో పోతూ, వస్తూ వుంటుంది. దీని వల్ల 
ప్రభుత్వానికి తీవ్ర నష్టం. రాయల్టీ కట్టినప్పుడే 
పర్మిట్లు వస్తాయి. ఒకే పర్మిట్‌ మీద వందల 
వాహనాలలో రవాణా జరగడం వల్ల ప్రభుత్వానికి 
రావల్సిన రాయల్టీ రూపాయికి పైసా లెక్కన కూడా 
రావడం లేదు. 


స్వర్ధముఖిలో కూడా 
అదే దుర్మాధ్ధం 


పెన్నా నదితో పాటు స్వర్ణముఖి కూడా ఇసుక 
స్మగ్లర్ల ధాటికి నాశనమై పోతున్నది. నాయుడుపేటకు 
చెందిన అన్ని పార్టీల రాజకీయవాదులూ ఇసుక 
అక్రమ రవాణాలో భాగం పంచుకొంటున్నారు. 
రోజూ వందలాది వాహనాలలో ఇసుకను మదా 
సుకు తరలిస్తున్నారు. 


మద్రానులో లారీ 50వేలు 


మద్రాసులో ఇసుక ధర వింటే గుడ్లు గుం 
డ్రంగా తిరుగుతాయి. ఒక్క క్యూబిక్‌ ఫీట్‌ ఇసుక ధర 
80 రూపాయలు పలుకుతున్నదక్కడ. ఒక్క యూని 
ట్‌కు 100 క్యూబిక్‌ ఫీట్లు. అంటే యూనిట్‌ ధర 
8వేలు. పెద్ద లారీలలో పది యూనిట్ల వరకు రవాణా 
జరుగుతుంది. అంటే ఒక్క లారీ ఇసుక 80వేల 
రూపాయలకు విక్రయిస్తున్నారన్న మాట. 


సీలికాకు ఎక్కడలేని గిరాకీ 


మద్రాసు ధర ఆకాశానికి ఎగబ్రాకడంతో 
ఇసుక స్మగ్లర్లు రకరకాల మార్గాలలో వ్యాపారం 


ENE 


చేస్తున్నారు. అందులో ఒకటి సముద్ర తీర గ్రామా 
లలో దొరికే సిలికా ఇసుక. ఈ ఇసుక కట్టుబడికి 
పనికిరాదు. గాజు ఫ్యాక్టరీలు, ఉక్కు ముద్దలు 
తయారు చేసే కొలిములు వంటి వాటికి మాత్రమే 
వాడుతారు. దానితో అది చాలా చవకగా, టన్ను 
150 రూపాయలకే దొరుకుతుంది. ఇసుక స్మగ్లర్ల 
కళ్లు ఇప్పుడు సిలికా ఇసుక మీద పడ్డాయి. టన్ను 
300 రూపాయల వరకు ధర పెంచి, వందలాది 
లారీలలో మద్రాసు పొలిమేర్లకు తరలిస్తున్నారు. 
నెల్లూరు నుంచి తెచ్చిన పెన్న లేదా స్వర్ణముఖి ఇసు 
కను, దీన్ని కలుపుతున్నారు. కొందరైతే కంకర క్వారీ 
లలో దొరికే దుమ్మును కూడా కొంత భాగం కలుపు 
తున్నారు. అట్లా మిశ్రమం చేసిన ఇసుకను మద్రాసు 
భవన నిర్మాణాల వద్ద అమ్ముతున్నారు. సిలికా ఇసు 
కలో ఉప్పు శాతం అధికంగా వుంటుంది. దానితో 
భవనాలు కడితే, కాంక్రీటు లోపలున్న ఇనుప 
ఊచలు పది పన్నెండేళ్లలోపలే తుప్పు పట్టి, బలహీన 
పడి, భవనాలు కూలిపోయే ప్రమాదం వుంది. కానీ 
కట్టుబడికి ఇసుక అనేది దొరకక పోవడంతో భవన 
నిర్మాతలు, పాతిక ముప్పై అంతస్తులు కట్టేవారు 
కూడా ఈ సిలికా కలిసిన ఇసుకను కొని, వాడుతు 
న్నారు. ఈ దుర్మార్గాన్ని ఆపకుంటే మద్రాసు నగరం 
భవిష్యత్తులో చాలా నష్టపోతుంది. మొత్తం మీద 
నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం వెయ్యి 
తలల విష నాగు వలె విశ్వరూపం ప్రదర్శిస్తున్నది. 
వూరికే వచ్చే డబ్బు వదులుకోవడం ఎందుకంటూ 
దురాశతో ఆనం సోదరులు తమ అధికార దర్పాన్ని 
ప్రదర్శించి, ఈ దుర్మార్గానికి అండగా నిలుస్తు 
న్నారు. నెల నెలా కోట్లాది రూపాయలు మూట 
కట్టుకొంటున్నారు. 


మాజీ కార్పొరేటర్‌ ఆనం జయకుమార్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన నోరు తీపి చేస్తున్న 
అనుచరుడు శివకుమార్‌. ప్రక్కన ఆనం విజయకుమార్‌రెడ్డి తదితరులున్నారు. 


. 


| 7సెస్టెంబరు 2012 9 


సిమాకరైను 


అమావాస్యకు, & పితృదేవతలకు మధ్య సంబంధం! 


ద్రమానం ప్రకారం కృష్ణపక్షంలో 

వచ్చే పదిహేనవ తిథి అమావాస్య. 
దీని అధిదేవత చంద్రుడు. సాధారణంగా నెలకు 
ఒక అమావాస్య లెక్కన ఏడాదికి పన్నెండు అమా 
వాస్యలు వస్తుంటాయి. అమావాన్య అనగా చీకటి 
రోజని అర్థం. ఆనాడు చంద్రుడు కన్పించడు. అమా 
వాస్యలన్నింటిలోకి శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ 
మాసాల్లో వచ్చే అమావాస్యలు విశిష్టమైనవి. అమా 
తిథిలో సూర్యచంద్రులు కలిసిపోయి వుంటారు. 
కాబట్టి ఆ పేరు వచ్చింది. తిథులు అనగా చంద్రుడి 
కళలు. వీటిలో అమావాస్య, పౌర్ణమి అంటే అంద 
రికీ తెలిసినవే. ఆకాశంలో సూర్యచంద్రులు ఎదు 


రెదురుగా 150 ie దూరంలో వుంటే దీనిని 
పూర్ణిమ అని, ఇద్దరూ కలసి వుంటే దానిని అమా 
వాస్య అని అంటారు. అమావాస్య, పూర్ణిమ 
రోజుల్లో తిథుల్ని శుక్లపక్షం, కృష్ణపక్షంగా పిలుస్తారు. 
అమావాస్య నుంచి పున్నమి వరకు వచ్చే తిథుల్ని శు 
క్షపక్షం అని, తిరిగి పున్నమి నుంచి అమావాస్య 
వరకు వచ్చే తిథుల్ని కృష్ణపక్షం లేదా బహుళపక్షం 
అని అంటారు. కృష్ణ అనగా నల్లనిది, శుక్ల అంటే 
తెల్లనిది అని అర్థం. అందుకే అమావాస్య, పూర్ణిమ 
తిథులకు ఆ పేర్లు వచ్చాయి. 

అమావాస్యకు, పితృదేవతలకు వున్న సం 
బంధం గురించి అనేక పురాణాలు తెలియజెప్త 


న్నాయి. పితృదేవతలకు ప్రీతికరమైన అమావాస్య 
నాడు వారిని కొలిస్తే సకల సంపదలు చేకూరుతా 
యని చెప్తారు. అమావాస్య ఎలా ఏర్పడింది. పితృ 
దేవతలు ఎవరు అనే దానిపై మత్స్యపురాణం 
పద్నాల్లవ అధ్యాయంలో వివరించబడి వుంది. పితృ 
దేవతలు అనే వారిని ఏడు గణాలుగా చెప్తారు. 
వీరిలో మూడు గణాల వారికి ఆకారం వుండదు. 
వీరు నిర్వికారులు. అగ్నిష్వాత్తులు, బద్విషదులు, 
వైరాజులు ఈ కోవలోకి వస్తారు. ఆకారం కల్గిన 
గణాలు నాలుగు. వారు సుఖాలినులు, హవిష్మం 
తులు, సోమపులు, ఆజ్యవులు. ఈ ఏడు గణాల 
వారు ప్రాణులలో సామర్ధ్యాన్ని చైతన్యాన్ని కల్లి 
స్తుంటారు. ఆకారంలేని పితరులు వైరాజుడు అనే 
పజాప్రతి కుమారులు. వీరు శాశ్వత లోకాలను 
పొందదలచి యోగసాధనకు ఉపక్రమించి, ఏకా 
గ్రత లేని కారణంగా మధ్యలోనే భ్రష్టులవుతారు. 
ఆకారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. 
వీరి మానస పుత్రికే మేన. ఆమె హిమవంతుడిని 


పెళ్లాడింది. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమా 


రుడు. మైనాకుడు కుమారుడు కాగా, ఉమ, ఏక 
పర్ణ, అపర్ణ అనే వారు కుమార్తెలు. వీరిలో పెద్దదైన 
ఉమను రుద్రుడికి, రెండవ కుమార్తె ఏకవర్ణను 
భృగుడికి, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం 
చేశారు. వీరంతా వైరాజ పితృదేవతల సంతతి 
వారు. సోమపధాలు అనే లోకంలో మరీచి అనే 


ప్రజాప్రతికి జన్మించిన పితృదేవత గణాలు నివసి 
స్తుంటాయి. వీరిని దేవతలు సైతం ఆరాధిస్తుం 
టారు. వీరికి అచ్చోద అనే మానస పుత్రిక వుంది. 
నదీ రూపంలో వుండే అచ్చోదను ఏదైనా వరం 
కోరుకోమనగా సుందరాకృతిలో వుండే మానసుడు 
అనే పితరున్ని మోహిస్తుంది. ఇంద్రియ నిగ్రహాన్ని 
కోల్పోయి వావి వరసలు మరచి పితృదేవతనే 
ప్రేమించిన కారణంగా యోగశక్తి నశించిపోయేలా 
వారు శపిస్తారు. మావసుడు మాత్రం ఇంద్రియ 
నిగ్రహంతో ప్రవర్తించాడు. ఆనాటి నుంచి అచ్చోద 
అమావాస్య అయింది. అంటే మావసుడుకి ప్రియు 
రాలు కానిది అని అర్ధం. తర్వాతి కాలంలో అచ్చో 
దకే అమావాస్య అని పేరొచ్చింది. ఆనాడు పితృ 
దేవతలను పూజిస్తే వారు తమ మానస పుత్రిక 
మీద వుండే మమకారంతో అనంత ఫలితాన్ని ఇస్తా 
రని విశ్వాసం. 

అమావాస్యలన్నింటిలోకి మహాలయ అమా 
వాస్య, సోమవార అమావాస్య, దీపావళి అమా 
వాస్య, పోలాల అమావాస్య, చుక్కల అమావాస్యలు 
ముఖ్యమైనవి. మహాలయ అమావాస్యనగా భాద్ర 
పద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు 
వున్న 15 రోజులు. అలాగే సోమవారాల్లో వచ్చే 
అమావాస్యను సోమవార అమావాస్య, సర్వ అమా 
వాస్య అని పిలుస్తారు. ఆశ్వీయజంలో వచ్చే అమా 
వాస్యను దీపావళి అమావాస్య అంటారు. ళీ 


సభలు - సమావేశాలు 


దీవి సత్యాలను తెలి మహాభారతం! 


లుగు భాష ఎంతో మధురమైన భాష. అలాంటి భాషకు 

లే కల్లిలాంటిది పద్యం అని అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌, 
అవధాన పండితుడు మేడసాని మోహన్‌ తెలియజేశారు. పద్య 
కళాపరిషత్‌ ఆధ్వర్యంలో టౌన్‌హాలులో ఆంధ్ర మహాభారతంలోని 
వివిధ పర్వాలపై ఆయన ఉపన్యాసం ప్రారంభించారు. సెప్టెంబర్‌ 
మూడు నుంచి ప్రారంభమైన ఈ ఉపన్యాసాలు ఏడవ తేదీ వరకు 
నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభిం 
చిన అనంతరం మోహన్‌ తనదైన శైలిలో మహాభారతంలోని 
పద్యాలు, అందులోని అంతరార్జాలను అందరికి అర్థమయ్యేలా వివ 
రించారు. తెలుగుభాషను సుసరపన్నం చేసిన ఘనచరిత్ర పద్యానికి 
వుందన్నారు. తెలుగు సాంస్కృతిక ఊపిరిగా పద్యాన్ని అభివర్ణిం 
చారు. పద్య ప్రక్రియకు వేయి సంవత్సరాల చరిత్ర వుంటే, తెలుగు 
భాషకు రెండువేల సంవత్సరాల చరిత్ర వుందన్నారు. అంతటి ఘన 
చరిత్ర గల తెలుగు భాష, పద్యం నేడు కొంత వెనుకబడుతున్న 
తరుణంలో, ప్రజలకు దూరమవుతున్న పరిస్థితుల్లో పద్యకళాపరిషత్‌ 
ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 


మహాభారతం జ్ఞానాన్ని-విజ్ఞానాన్ని అందించే గొప్ప కావ్యమ 
న్నారు. ధర్మ అర్ధ, కామ, మోక్షాలైన చతుర్వేద పురుషార్థాలను 
తెలుసుకోవడంతోపాటు వాటిని ఎలా జయించాలో మహాభారతం 
చెపుతోందన్నారు. అది భారతం మనకు ప్రసాదించిన గొప్పవరమ 
న్నారు. మహాభారతాన్ని రచించిన తిక్షన అందులో తక్కువ పదాల 
ద్వారా ఎక్కువ అర్థాన్నిచ్చేలా రచన చేయడం ఆయన గొప్పతనమ 
న్నారు. ఈ పద్యాలను చదువుతుంటే వాటి ద్వారా ఆయన తెలుగు 


భాషను ఎలా రక్తికట్టించారో అర్థమవుతుందన్నారు. ప్రతి పద్యం 
వెనుక ఒక సందేశం వుంటుందని, మహాభారత గ్రంధం లోతుల్లోకి 
వెళ్తే అడుగడుగునా ఒక్కో రహస్యం అవగతమవుతుందన్నారు. ఎన్నో 
జీవిత సత్యాలను, సమాజానికి, మనుషుల నడవడికకు పనికొచ్చే 
ధర్మసూత్రాలు తెలుస్తాయని, వాటిని తెలుసుకొని ఆచరించడం 
ద్వారా మనిషి తన జన్మను సార్థకం చేసుకోవచ్చన్నారు. 


కష్టాల్లో వున్నప్పుడు ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచి విజ 
యాన్ని సాధించవచ్చని మహాభారతం తెలుపుతుందన్నారు. పాం 
డవులు అరణ్యవాస సమయంలో వున్నప్పుడు మహర్షులు వారికి ఈ 
హితబోధ చేశారన్నారు. భారతాన్ని వ్రాసిన ఎర్రన అంతకు ముందే 
రామాయణ కావ్యాన్ని వ్రాసి వున్నారని, చారిత్రక ఆధారాలు దీనిని 
రుజువు చేస్తున్నాయన్నారు. దురదృష్టవశాత్తు కాలగర్భంలో కావ్యాలు, 
గ్రంధాలు కలసి పోవడంతో చరిత్రకు కన్పించడం లేదన్నారు. ఎర్రన 
మహాభారతంలో పదేపదే రామాయణాన్ని స్తుతించి వున్నారన్నారు. 
అరణ్యవాసం చేసేటప్పుడు కష్టాలను ఎదురీది ఎలా పోరాడాలో 
మహర్షులు రామాయాణాన్ని ఉదహరిస్తూ పాండవులను చెప్పడాన్ని 
ఆయన ప్రస్తావించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మస్థర్యాన్ని 
కోల్పోరాదనేది మహాభారతం చెపుతోందన్నారు. ఇక ఉద్యోగపర్వం 
ఉత్తర, అభిమన్యుల కళ్యాణంతో ఆరంభమవుతుందన్నారు. ఈ కార్య 
క్రమంలో పద్యకళాపరిషత్‌ నిర్వహకులు మెట్టు రామచంద్రప్రసాద్‌, 
బలరామయ్యనాయుడు, ఎస్‌ఆర్‌కె స్కూల్‌ అధినేత కృష్ణమూర్తి తదిత 
రులు పాల్గొని ప్రసంగించారు. ఈ వేదికకు ఆచార్య బద్రిరాజు కృష్ణ 
మూర్తి వేదికగా పేరు పెట్టారు. 


డాక్టర్‌ మేడసాని మోహన్‌ను సన్మానిస్తున్న బివి. నరసింహం, ఎస్‌ఆర్‌కె స్కూల్‌ 
అధినేత కృష్ణమూర్తి, మెట్టు రామచంద్రప్రసాద్‌, బలరామయ్య నాయుడు. 


అల లలా? DD Dm) 


రాష్ట్రంలో 287 దేవస్థానాల ప్రతిష్టాపనాచార్యుడు కొత్తపల్లి 


సజ 


సురేష్‌శర్మను 
సన్మానిస్తున్న పద్యకళా పరిషత్‌ నిర్వాహకులు. 


జమోకరైను 


10 7 సెప్టెంబరు 2012 


తలపెట్టిన పనులలో తరచూ ఆటంకాలేర్చడి చీకాకు కలిగిస్తాయి. 
ఇజ్జా వృత్తి వ్యాపార రంగాలలో వారికి ఆర్థిక నష్టాలు, రాణింపు వుం 
డదు. అకారణ ప్రయాణాలు, అధిక ఖర్చులు ఏర్పడతాయి. ఇంట్లో 
మేషం భార్యాభర్తల మధ్య స్పర్దలు, చిక్కులు, చీకాకులుంటాయి. ఉద్యోగు 
నన న్‌ లకు పై అధికారుల వల్ల ఇబ్బందులుంటాయి. వ్యవసాయదారులకు 
పనులలో చిక్కులు ఏర్పడి ఆర్థికమాంద్యం ఏర్పడగలదు. 
పనులు ఆశించనంతగా జరగవు. ప్రతి వ్యవహారం మీకు ప్రతికూ 
(లా లంగా వుంటుంది. కాని అనుకోని ధనాదాయం కొంత ఊరటని 
స్తుంది. కొన్ని సంతోషవార్తలు వినడం వల్ల మనశ్శాంతి ఏర్పడ 
వృషభం | గలదు. వృత్తి ఉద్యోగ, వ్యాపారులు అనుకూలత సాధించగలరు. 
Sry విద్యార్థులకు సంతోషవార్తలు వినడం, ప్రయాణ లాభాలు. వ్యవ 
సాయ రంగంలోని వారికి అప్రయత్న లాభాలు. 
చేసే పనులన్నీ నెరవేరి లాభదాయకంగా వుంటుంది. నూతన పను 
జ్ఞ లను కారంకంచుటుకు అనుకూలం. జీవిత భాగస్వామితో ప్రయా 
ణాలు, సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వుంటుంది. వృత్తి, వ్యాపా 
మిథునం రాలలోని వారికి చక్కని అభివృద్ధి, ఆర్థికాదాయం, బాకీలు వసూ 
నం. లగుట వుంటుంది. ఉద్యోగులు పై అధికారుల గుర్తింపు పొందు 
తారు. కళా, క్రీడా రంగాల వారికి ప్రయాణాలలో సౌఖ్యం. 
PEN తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో 
ప్రశ ఆర్థికాదాయం వుంటుంది. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ప్రయా 
ys ణాల వల్ల లబ్ది. ఉద్యోగులకు అధికారుల వల్ల లాభాలు, స్పెక్యులే 
కర్మాటకం షన్‌ లాభిస్తుంది. కుటుంబ సౌఖ్యం. విద్యార్థులు సంతోషంగా వుంటూ 
స్య కక | విందు, వినోదాలలో పాల్గొంటారు. వ్యవసాయ రంగంలోని వారికి 
చేసే పనులలో కష్టాలున్నా ఆర్థికంగా నిలదొక్కుకోగలరు. 
గ్రహానుకూలతల వల్ల అనుకూల వాతావరణమేర్పడి, అన్ని పనులు 
గా సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాలందు రాణింపు, 
అ ఆర్థికాదాయం వుంటుంది. భూగృహ నిర్మాణ కార్యాలు తలపెట్టుట 
సింహం ! గ్‌ ర 
వ జరుగుతుంది. విద్యార్థులు చక్కని ప్రతిభను కనపరుస్తారు. వ్యవసా 
ఉత్తర 1 పా యంలో అధిక ఖర్చులున్నా ఆదాయం బాగుంటుంది. రాజకీయ 
వాదులు స్వల్ప వివాదాలు ఎదుర్మొనుట, స్థానచలనాలుంటాయి. 
ఈ రాశివారు కొంత గ్రహానుకూలతలు కలిగి ఆగిన పనులన్నీ సకా 
శ లంలో పూర్తి చేసుకోగలరు. వృత్తి, వ్యాపారాలలోని వారికి ఆర్థికా 
ణి దాయాలు సంతృప్తినిస్తాయి. చేసే వ్యవహారాలు కలిసి వస్తాయి. 
కన ఉద్యోగులకు ప్రయాణాలలో బడలిక, శారీరక బాధలుంటాయి. 
వషీపడ | కుటుంబ విషయాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలలో 


లాభాలు. భూ సంబంధ వ్యవహారాలు కలసి వస్తాయి. 


ఎంరఇలాలు 


తేది 08-09-2012 నుండి 14-09-2012 
వరకు వృషభంలో గురు, కేతువులు; 
కర్భాటకంలో శుకుడు; సింహంలో రవి, 


బుధులు; 11తేది నుంచి బుధుడు కన్యలో; 


తులలో కుజ, శనులు; వృళ్చికంలో రావావు; 


వృషభ మిధున, కర్మాటక, నింవోలలో 
చంద్రుడు నంచరిన్తారు. 


పంచాంగం 


12తేది కమలేకాదశి. 
14తేది మాసశివరాత్రి. 


శుభ ముహూర్తాలు 
అధిక భాద్రపదమాసం శూన్యమాసం కావడంతో 
వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. 
సీమంత, అన్నపాసనాది సామాన్య శుభకార్యాలకు 
సుముహూర్తాలున్నాయి. 


సెప్టెంబరు తిథులు 
అధిక భాద్రపద బహుళ 


8 శని అష్టమి పూర్తిగా 

ఆది అష్టమి ఉ 07.54 గం.ల.వ 
10 సోమ నవమి ఉ 09.57 గం.ల.వ 
11 మంగళ దశమి ప 11.22 గం.ల.వ 
12 బుధ ఏకాదశి ప 12.03 గం.ల.వ 
13 గురు ద్వాదశి ప 1157 గం.ల.వ 
14 శుక్ర త్రయోదశి ప 11.07 గం.ల.వ 


అక్కరాజు బాలసుబ్రహ్మణ్యం 
7/34, దొడ్ల సుబ్బారెడ్డి నగర్‌, నవలాకులతోట, 
నెల్లూరు - 2్సెల 95819 76599. 


తుల 


చిత్తా 3,4 పా, స్వాతి, 
విశాఖ 1,2,3 పా 


| నమ్మకాలు 


పనులలో తరచూ ఆటంకాలు, వృత్తి, వ్యాపార రంగాల వారి ఆరి 
కాదాయం తగ్గుట, అధిక ఖర్చులుంటాయి. ఉద్యోగులు ఏవని తల 
పెట్టినా వాయిదాపడుట, మనోదుఃఖం వుంటాయి. విద్యార్థులు ప్రతి 
చిన్న విషయానికీ కృంగి, ఆందోళన చెందగలరు. వ్యవసాయదారు 
లకు సామాన్య ఫలితాలు, ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. 
కళా, క్రీడా రంగాలలోని వారు నమ్మినవారి వల్ల దగా పడగలరు. 


తలపెట్టిన పనులలో మిశ్రమ ఫలితాలు వుంటాయి. శరీరారోగ్య 
లోపంతో వృత్తి వ్యాపారాలలోనివారు రాణించలేరు. బెషధ సేవలు 
అవసరం. కుటుంబ సౌఖ్యం, సంతోషవార్తలు వినడం, ఉద్యోగులు 
పై అధికారుల వల్ల ఏర్పడిన సమస్యల నుండి బయటపడడం 
జరుగుతుంది. విద్యార్దులు నిరాశ, నిస్పృహలతో వుంటారు. రాజ 
కీయులకు మాట నేర్చరి తనం మంచిది. 


పనులలో సమయం వృధా అయినా నిలకడగా పూర్తవుతాయి. 
వస్తు సమయ నష్టాలధికంగా వుంటాయి. మీపై వ్యతిరేకత కూడా 
వుంటుంది. దైవ, ఆధ్యాత్మిక సేవలలో పాల్గొంటారు. ప్రయాణ 
సౌఖ్యం. వృత్తి, వ్యాపారాలలో అనుకున్న ఆదాయం వుంటుంది. 
ఉద్యోగులకు శరీర అలసట, ఉద్రేకం వుంటుంది. కళా, (క్రీడా రం 
గాలలోని వారి మాటకు విలువ పెరిగి వృత్తులలో రాణిస్తారు. 


మకరం 


ఉత్తరాషాఢ 2, 3,4 పా, 
శ్రవణం, ధనిష్ట 1, 2 పా 


గతవారం కన్నా మెరుగ్గా వుంటుంది. తలపెట్టిన పనులు పూర్తి చేయ 
గలరు. వృత్తి, వ్యాపారాలలోని వారు బాగా రాణించగలరు. ఆర్థికాదా 
యం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం, నూతన పరిచయాలు, శుభ 
కార్య యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఆరోగ్య భంగం, శత్రు 
భయ. వ్యవసాయదారులు చేసే పనులు కలసి వస్తాయి. కళా, క్రీడా 
రంగాల వారి సమస్యలు తీరి, వ్యవహారనుకూలత వుంటుంది. 


కుంభం 


ధనిష్ట 3,4 పా. శతభిషం, 
పూర్వ భాద్ర 12,3 పా 


పనులన్నీ సకాలంలో పూర్తౌతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలోని 
వారికి ఆర్థికాదాయం, వ్యవహార విజయం. నూతన వస్తు వాహనాలు 
సమకూర్చుకొంటారు. విద్యార్థులు చదువుపై శ్రద్ద పెడతారు. వ్యవ 
సాయదారులు ధైర్యంగా వుండడంతో ఆర్జికాదాయం కలిసొస్తుంది. 
కళా, క్రీడా రంగాలలోని వారికి స్త్రీ సౌఖ్యం, విందులు వినోదాలలో 
పాల్గొంటారు. రాజకీయులు ఆధిపత్య నిరూపణకు ఆరాటపడతారు. 


ఇ 


మీనం 


పూర్వాభాద్ర 4 పా, 
ఉత్తరాభాద్ర, రేవతి 


తలపెట్టిన పనులు పరవాలేదనిపిస్తాయి. వృత్తి, వ్యాపారాలలోని 
వారికి ఆర్థికాదాయాలు సామాన్యంగా వుండి అవసరానిరి రుణాలు 
చేస్తారు. ఇతరులతో మాట్లాడు నప్పుడు వివాదాలు రాకుండా 
జాగ్రత్త వహించండి. కుటుంబంతో సఖ్యతగా వుండగలరు. అనవ 
సర ఖర్చులధికం. ఇతరులకు హామీలివ్వవద్దు చిక్కులేర్చడతాయి. 
వ్యవసాయదారులకు ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. 


అరవై నాలుగు కళల్లో 'అంతర్వాగం' వాస్తుశాస్త్రం! 


దాక్టర్‌ నీ. పర్వతరాజు బెంగుళూరు డాక్టర్‌ డి. నరసింహాచార్యులు చెన్నై ఎం.భరత్‌శంకరశాస్తి అనంతపురం డి.నారాయణనస్వామి పొదలకూరు 
* వాస్తుశాన్ర్ర విభాగాలకు చతువష్టి కళా * వాస్తు శాన ప్రస్తావనలు ట్ర వురాణంలో * నేను దేవాలయ శిల్పశ్యాస్తాన్ని అధ్యయ * దేవాలయాల వాస్తు బాగులేకపోతే ఆక 


విభాగాలలో ఏ 

ప్రాచీన గ్రంథం “సంజ్ఞా దర్పణం”లో అరవై 
నాలుగు కళల్లో వాస్తు శాస్త్రాన్ని చేర్చి దానికి నలభై 
ఆరవ స్థానాన్నిచ్చారు. ఆ తర్వాతి శాస్తాలు శిల్ప, 
భరత, యోగ శాస్త్రాలు. 
డి. జయశళంకరనూర్య 

* 'జయవృచ్భ” (గ్రంథాన్ని గురించి విన్నారా? 
నేను వాస్తు విద్యార్థిని. వివరణలివ్వండి? 

ఇది ప్రాచీన వాస్తు గ్రంథాలలో అతి ప్రాచీన 
మైనది. అయితే వీటి వ్రాతప్రతులు అసమగ్రంగా 
లభించాయి. ఇందులో సైనిక, పౌర, గృహస్థు 


వాస్తు సూత్రాలున్నాయి. 


నంఖ్యనిచ్చారు? 


హైదరాబాద్‌ 


వి.అనంతనారాయణ గూడూరు 
* రత్నధారణ చేసిన తర్వాత నమన్యలు 
పెరిగాయి. 
స్వంత వైద్యం ఎప్పుడూ పనికిరాదు. ఎవ 
రైనా రెండు రాళ్లు మాత్రమే ధరించాలి. నవరత్న 
ఉంగర ధారణ వలన ఉపయోగం లేకపోగా 
నష్టాలే ఎక్కువ. 


వై.వి.తులని 


ఉన్నాయి? అవి ఎన్ని (గంథాలు? 

మత్స్యపురాణంలో వాస్తు శాస్త్ర ప్రవక్తలు 
పదునెన్మిది అని ప్రస్తావన ఉంది. భృగువు, అత్రి, 
వశిష్టుడు మొదలు వాసుదేవుడు, విశాలాక్షుడు, 
బృహస్పతి, అనిరుద్ధుడు వరకు వ్రాసిన అష్టాదశ 
వాస్తు శాస్తోపదేశకుల ప్రస్తావనలున్నాయి. 
ఉదయగిరి 

* తూర్చు, దక్షిణ ద్వారాలున్నాయి. ఫలితా 
లెలా ఉంటాయి? 

తూర్పు, పశ్చిమ ద్వారాలు మంచిది. తూర్పు, 
దక్షిణ ద్వారాలు స్తీహాని, సమస్యాత్మకమని భృగు 
సంహిత చెబుతోంది. 
ని.భారలీమహాదేవన్‌ బొంగుజూరు 

* భారతదేశం మొత్తం వాస్తు ఒకటేనా? 
వేరు వేరుగా ఉన్నాయా? 

వింధ్య, కృష్ణ తుంగభద్రల వరకు మయ, 
కృష్ణ, తుంగభద్రల దిగువ ప్రాంతాలలో భృగు, 
ఉత్తర భారతదేశంలో కశ్యపవాస్తు విధాన, విభాగా 
లున్నాయి. 


నం చేయాలనుకొంటున్నాను. మీ నూచనల 
నివ్వండి? 

మీరు ఆగమ శాస్త్ర పాఠశాలల్లో చేరండి. సమ 
రాంగణ సూత్రధారణ మీకు ఉపయోగపడే గ్రం 
థం. ఇందులో శిల్ప, ఆలయ విభాగాల అధ్యయన 
విశ్లేషణలు 83 అధ్యాయాలుగా ఉన్నాయి. 


క కు 
స్సు సందే హొలు 
గ్రమాధాొనాలు 
ఆచార్య సుబ్రహ్మణ్య మహర్షి 
4వ వీధి, గాయత్రినగర్‌, ఎ.కె. నగర్‌ పోస్టు, నెల్లూరు-4. 
ఫోన్‌: 2322345, సెల్‌: 9490125878. 


(వదీవ్‌కుమార్‌రాజు తిరువతి 
* భారతదేశంలోని వాస్తు (గ్రంథాలలో 
(ప్రామాణికమైనవేవి? 
భారతీయ వాస్తు గ్రంథాలలో యాభైకి పైగా 
ప్రామాణికమైన వాస్తు గ్రంథాలున్నాయి. ఆధునిక 
వాస్తు గ్రంథాలు ప్రామాణికమైనవి కావు. 


రణ ఉండదా? 


గృహ వాస్తులాగే దేవాలయాలకు ఆగమ 
శాస్త్ర విధివిధానాలున్నాయి. ఎందులోనైనా లోపా 
లున్నప్పుడు సమస్యలు, పరిణామాలు ఉంటాయి. 
వి.ముకుందన్వామి నారాయణవనం 

* తిరువెంబూరులో అద్భుత విగ్రహాలను 
చూశాను. ఆగమ శాస్త్ర వివరణలు మీరు అధ్య 
యనం చేశారా? 


మా పాఠ్యాంశంలో వాస్తు జ్యోతిష, ఆగమ, 
హిందూ ధర్మశాస్తాలుండేవి. కాబట్టి నేను కొంత 
వరకు అధ్యయనం చేశాను. తిరుచ్చి సమీపంలోని 
“ఆదిత్య భట్టరర్‌' ఆలయమది. ఆలయంలోని పృష్ట, 
దేవకోష్టములలో ఉన్నది “హరిహరమూర్తి విగ్రహం. 
వై ఊర్మిళ నికిందాబాద్‌ 

* నాడీ జ్యోతిషం” చూవించాక స్ధితి యధా 

పరిస్థితిగానే ఉంది. 

ఆ జ్యోతిష విషయం కొన్ని కుటుంబాల 
గుప్పిట్లో ఉన్నది. శాస్త్రజ్ఞులు దాన్ని నమ్మడం లేదు. 
జ్యోతిష, శాస్త్రజ్ఞుల సలహాలు తీసుకోండి. 


pe అవిరతి దాగదు | 


ఆ కలువాయి! సాను టల్‌ = 


ప్రాథమిక వ్యవసాయ సహకార 
పరపతి సంఘాలు రైతులకు అవసరమైన 
రుణాలు అందించాలి. అయితే కలువాయి 
సొసైటీలో రుణాలు అందించకుండానే అం 
దించినట్లు రికార్డులో నమోదుచేసి దాదాపు 
25 లక్షల రూపాయలు స్వాహా చేసిన సం 
ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


వివరాల్లోకి వెళితే... కలువాయి మండలంలోని 
కుల్లూరు, పర్లకొండ గ్రామాల ప్రాథమిక వ్యవసాయ 
సహకార పరపతి సంఘాలను 2005 సంవత్సరంలో 
కలువాయి సొసైటీలో విలీనం చేశారు. మండలం 
మొత్తాన్ని ఒకే సొసైటీగా ఏర్పాటుచేసి రైతులకు 
రుణాలు అందించాలని అధికారులు నిర్ణయించారు. 
అయితే కలువాయి సొసైటీలో విలీనం" కాకముందే 


9 సాంఘిక 


హాస్టళ్లలో 
అగా 


~~ 


సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 149 హాస్టళ్లు నడుస్తున్నాయి. 
వీటిలో 49 ప్రైవేటు భవనాల్లో కొలువై ఉన్నాయి. ఇక్కడ కనీస వసతులు లేక 
విద్యార్థినీ, విద్యార్థులు నానాపాట్లు పడుతున్నా పట్టించుకునే వారేలేరు. 


విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు 
కావస్తున్నా జిల్లాలోని హాస్టళ్లకు సరఫరా చేయాల్సిన 
అత్యవసర వస్తువులు ఇంకా చేరలేదు. దీంతో సాం 
ఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే హాస్టళ్లలోని 
విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు 
ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఉన్నతాధికారులకు 
తెలియజేసినా పెద్దగా స్పందించడం లేదు. ట్రంకు 
పెట్టెలు, బక్కెట్టు, స్సూల్‌ బ్యాగ్స్‌, సింథటిక్‌ మ్యాట్లు, 
ప్రతి సంవత్సరం కొత్తగా చేరే విద్యార్థులకు అందిం 
చాలి. 2011 - 12 సంవత్సరంలో కొంతమేర సర 
ఫరా చేసిన అధికారులు ఈ సంవత్సరం వీటిని సర 
ఫరా చేయడం మరిచిపోయినట్లున్నారు. 


సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 149 
హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో బాలురకు 95 హాస్టళ్లు, 
బాలికలకు 54 హాస్టళ్లు ఏర్పాటు చేశారు. ఈ హాస్ట 
ళ్లను రెండు భాగాలుగా విభజించి విద్యార్థులకు ప్రవే 


ee Ee 


ద గా 


అవినీతి భాగోతం! 


సంక్షేమ 


కుల్లూరు సొసైటీలో ఇద్దరు ఉద్యోగులు రాజారావు, 
శంకరయ్యలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిం 
చారు. 


బినామీ ఫే పేర్లతో రైతులకు వ్యవసాయ రుణాలు 
అందించినట్లు చూపి 25 లక్షల రూపాయలకు పైగా 
రుణాన్ని వీరిద్దరూ పంచుకున్నారు. అప్పటి నుంచి ఆ 
ఇద్దరు ఉద్యోగులు తమ అవినీతి భాగోతం బయ 
టకు పొక్కకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. 2005 
సంవత్సరంలో పర్లకొండ సొసైటీతోపాటు కుల్లూరు 
సొసైటీ కూడా కలువాయి సొసైటీలో విలీనం కావ 
డంతో తమ బండారం ఎక్కడ బయట పడుతుందో 
నన్న భయం వారిలో చోటుచేసుకొంది. విలీనంలో 
పర్లకొండ సొసైటీ నుంచి కలువాయి సొసైటీలోకి 
వచ్చిన ఉద్యోగి వెంకటేశ్వర్లుపై అవినీతి ఆరోపణలు 
చేసి సాగనంపి తమకు అద్దులేకుండా చేసుకున్నారన్న 


శాలు కల్పించారు. 3వ తరగతి నుంచి 7వ తరగతి 
వరకు, 8 నుంచి పదవ తరగతి వరకు హాస్టళ్లను విభ 
జించారు. ఈ వంద హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో ఉం 
డగా మిగిలిన 49 ప్రైవేటు భవనాలను అద్దెకు తీసు 
కుని నిర్వహిస్తున్నారు. హాస్టళ్లలో సదుపాయాలు లేక 
ప్రధానంగా బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. 
వీటి నిర్వహణకు ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు 
విడుదల చేస్తున్నా వాటిని సక్రమంగా వినియోగించ 
లేక పోతున్నారు అధికారులు. 


ఈ సంవత్సరం హాస్టళ్లలో ప్రవేశాలు పొందిన 
వారికి అవసరమైన ట్రంకు పెట్టె, బక్కెట్‌, చాప, 
దుప్పట్లు ఇంటి దగ్గర నుంచి తీసుకురావాలని వార్డెన్లు 
చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అత్యవసర వస్తు 
వులు సరఫరా కాలేదని చెబుతున్నారు. తప్పనిసరి 
పరిస్థితుల్లో విద్యార్థుల తల్లితండ్రులు వీటిని కొను 
గోలు చేసి తీసుకు వస్తున్నారు. హాస్టళ్లలో కేవలం 


| 7 సెప్టెంబరు 2012 11 


ఆరోపణలున్నాయి. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి 
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రకటించిన పంట రుణాల 
మాఫీ వథకం కింద కలువాయి సొసైటీలో కోటి 57 
లక్షల రూపాయలు రద్దయ్యాయి. 


ఇందులో రాజారావు, ప గతంలో 
కుల్లూరు సొసైటీలో బినామీ పేర్లతో తీసుకున్న 25 
లక్షల రూపాయలు సైతం రుణ మాఫీ కింద రద్దుకాబ 
డ్డాయి. ఈ విషయాన్ని పసిగట్టిన ఉద్యోగి వెంకటేశ్వర్లు 
కలువాయి సొసైటీలో 40 లక్షల రూపాయలు 
గోల్మాల్‌ జరిగిందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు 
చేయడంతో రుణ మాఫీ కథ ముగిసిందనుకున్న వారి 
అవినీతి డొంక కదిలింది. ఉన్నతాధికారుల ఆదేశాల 
మేరకు రాపూరు కో-ఆపరేటివ్‌ డివిజనల్‌ అధికారి 


చిన్న అంకయ్య పది రోజులపాటు రైతుల వద్ద సుదీర్ద 


విచారణ జరిపి రాజారావు, శంకరయ్యల అవినీతిపై 
300 పేజీల నివేదిక తయారుచేసి అధికారులకు సమ 
ర్పించాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్ద 
రిలో రాజారావు పొదలకూరు కో-ఆపరేటివ్‌ బ్యాం 
కులో సూపర్‌వైజర్‌గానూ, శంకరయ్య కలువాయి 


A 
సవాలక్ష 


నోటు పుస్తకాలు అందజేసి చేతులు దులుపుకున్నారు. 
అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించే సభలు, 
సమావేశాల్లో మాత్రం హాస్టల్‌ విద్యార్థులకు అవసర 
మైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ప్రకటిస్తుం 
టారు. వాస్తవ పరిస్థితులకు, అధికారులు చెబుతున్న 
దానికి పొంతన ఉండదు. వార్డెన్లు, మ్యాట్రిన్లు హాస్టళ్ల 
నిర్వహణ బాధ్యతలను వంట పనిచేసే వారికి, సర్వెం 
ట్లకు అప్పగించి సొంత పనులపై వెళుతున్నారు. 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం ఆరు గంటల 
నుంచి 9.30 వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 
2 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 
రాత్రి 9.30 వరకు వార్డెన్లు, మ్యాటిన్లు విధులు నిర్వ 
హించాల్సి ఉంటుంది. 


అయితే విద్యార్థులకు ఉదయం, రాత్రి భోజ 


నానికి అవసరమైన రేషన్‌, ఇతర సరుకులు వంట 
వారికి అందజేసి జిల్లా కార్యాలయానికి వెళుతున్నట్లు 


" చూపి 25 లక్షల రూపాయలు 2005 సంవత్సరంలో స్వాహా చేశారు. 
ఈ వ్యవహారం పసిగట్టిన మరో ఉద్యోగి చేసిన ఫిర్యాదు ఆధారంగా 
విచారణ జరపగా ఈ విషయం నిజమని ఇటీవలే తెలిసివచ్చింది. 


సొసైటీలో గుమస్తాగా పనిచేస్తున్నారు. 


నివేదిక ఆధారంగా పాలకవర్గం తీర్మానాల 
ద్వారా విధుల నుంచి పై పై ఇద్దరిని తొలగించడం జరి 
గింది. రైతులకు వంపిణీచేసే ఎరువుల్లో కమీషన్లకు 
కక్కుర్తి పడుతున్నాడన్న ఆరోపణపై శంకరయ్యను 
గతంలో ఒకసారి ఉన్నతాధికారులు సస్పెండ్‌ కూడా 
చేశారు. ఇటీవల రైతులకు పంపిణీ చేయాల్సిన 
యూరియాను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించాడన్న ఆరో 
పణలు ఉన్నాయి. విధుల నుంచి తొలగించిన ఇద్ద 
రిపై “డొమెస్టిక్‌ ఎంక్ట్వెరీ” చేపట్టి స్వాహాచేసిన 25 
లక్షల రూపాయలను తిరిగి రికవరీ చేసేందుకు సిద్ధ 
మవుతున్నారు అధికారులు. ప్రస్తుతం కలువాయి 
సొసైటీలో ఉద్యోగులు లేక ఖాళీగా దర్శనమిస్తుంది. 
గతంలో ఈ సొసైటీలో పనిచేస్తూ సస్పెండ్‌ అయిన 
సూర్యనారాయణరాజు(సూరిి అనే ఉద్యోగికి బాధ్య 
తలు అప్పగించనున్నట్లు సమాచారం. మొత్తంమీద 
రుణమాఫీ జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత సొసై 
టీలో బినామీ పేర్లతో రుణాలు పొందిన విషయాన్ని 
అధికారులు గుర్తించడం విశేషం. 


సమస్యలున్న కొండాయపాళెంగేటు వద్దనున్న ప్రభుత్వ బాలుర వసతి గృహం. 


చెప్పి పత్తా లేకుండా పోతున్నారు. హాస్టల్‌ విద్యా 
రులకు మధ్యాహ్న భోజనం వారు చదివే పాఠశాలలో 
సరఫరా చేస్తుండడంతో మధ్యాహ్నం పూట హాస్టళ్లలో 
భోజనం తయారు చేయాల్సిన అవసరం లేకుండా 
పోయింది. హాస్టళ్లపై సంబంధిత శాఖ అధికారుల 
పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. సంక్షేమ శాఖల పని 
తీరును పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయి అధికారు 
లతో “టాస్క్‌ఫోర్స్‌”ను ఏర్పాటు చేసినప్పటికీ పనిభా 
రం అధికం కావడంతో వారు మండలాల్లో సక 
మంగా పర్యటించలేక పోతున్నారు. ప్రతి శుక్రవారం 
మండలాల్లో పర్యటించి హాస్టళ్లలోని లోపాలపై జిల్లా 
కలెక్టర్‌కు నివేదిక అందజేయాల్సి ఉంటుంది. టాస్క్‌ 
ఫోర్స్‌ అధికారులు సమర్పించిన నివేదికలపై కలెక్టర్‌ 
స్పందించక పోవడంతో హాస్టళ్లను, ఇతర పథకాలను 
తనిఖీ చేసేందుకు వీరు ఆసక్తి చూపడం లేదు. కోట్ల 
రూపాయలు ఖర్చుచేసి నిర్వహిస్తున్న సంక్షేమ శాఖల 
హాస్టళ్లను పట్టించుకోకపోతే ప్రభుత్వ సంకల్పం నెర 
వేరకుండాపోయే అవకాశం ఉంది. 


జమిా£రైను 12 


సాదా సీదా తీభుళ్నారాయుణ! 


లా 


జ అల్లూరు రహీం 


రికార్డులు కొట్టాలన్నా మేమే. వాటిని తిరగ రాయాలన్నా మేమే... అని సింహా చిత్రంలో హీరో 
బాలకృష్ణ చెప్పిన డైలాగును ఆయన అభిమానులు మర్చిపోరు. శ్రీమన్నారాయణ పాటల విడుదల 
వేడుకలోనూ బాలకృష్ణ మరోసారి ఈ రికార్డుల ప్రస్తావన తీసుకొచ్చాడు. రికార్డులు సృష్టించడానికే 
శ్రీమన్నారాయణ చిత్రం చేశానన్నాడు. కొత్తదనాన్ని కోరుకొనే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని, 
తన తండ్రి మహానటుడు ఎన్టీరామారావు తన కెరీర్‌లో పోషించని జర్నలిస్ట్‌ పాత్రను ఈ చిత్రంలో 
తాను చేశానని గొప్పలకు పోయాడు. కాని ఎల్లో ఫ్లవర్‌ పతాకంపై రమేష్‌ పుష్పాల నిర్మాతగా వ్యవహ 
రించి తీసిన శ్రీమన్నారాయణ చిత్రంలో చెప్పుకోతగ్గ ప్రత్యేకతలేమీ లేవు. సాదాసీదా చిత్రమిది. ఈ 
చిత్రానికి కథ, ప్రీన్‌ఫ్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన రవికుమార్‌ చావలికి రెండు మూడు చిన్న 
చిత్రాలు తీసిన అనుభవం మాత్రమే వుంది. ఆయన తనకున్న తెలివి తేటలతో రెండు పంచ్‌ డైలాగులు, 
ఒక ఫైట్‌, ఇంకో పాట, ఓ సెంటిమెంట్‌ సీన్‌. ఓ విలన్‌ చావు ఫార్ములాతో రీళ్లు చుట్టేశాడు. చిత్రం ఆరం 
భంలో మాత్రం బాలకృష్ణ జీ-టీవీలో జర్నలిస్ట్‌గా కనపడతాడు. ఆ తర్వాత అంతా జైలు; మారువేషాల్లో 
విలన్లను చంపను సమయం సరిపోతుంది. ఈ చిత్రానికి పెద్ద మైనస్‌ పాయింట్‌ హీరోయిన్‌ పార్వతి 
మెల్టన్‌. ఒంటి మీద కండలేని ఈ భామ పాటల్లో జాతరలో మాతమ్మలా ఊగిపోతుంటుంది. ఎందుకిలా 
అని ప్రేక్షకులకు అర్ధం కాదు. చక్రీ సంగీతం కూర్చిన పాటలు మాస్‌ మెచ్చేవే. కానీ ఈ సంగీతం పదేళ్ల 
క్రితం నాటి సినిమాల తరహాలో వుంటుంది. పైపెచ్చు పాటలు వెరైటీగా వుండాలని పంజాబీ గాయ 
కుడు దలేర్‌ మెహందీ చేత పాడించారు. ఆయన తెలుగును ఖూనీ చేశాడు. పాటల చిత్రీకరణ కూడా 
దర్శకునికి చేతకాలేదు. ఘటికాచలం పంచ్‌ డైలాగులంటూ వ్రాసిన బాదడానికి బయోడేటా ఎందుకు? 
పెన్‌ కట్టుకోవడమే కాదు... గన్‌ పట్టుకోవడమూ తెలుసు. మూడొచ్చినప్పుడు ముచ్చట తీర్చుకోవాలి 
అనేవి అసలు డైలాగులా? సిబిఐను విమర్శిస్తూ హీరో పలికే ఒకే ఒక లెంగ్తీ డైలాగ్‌ 
మాత్రం బాగుంది. బాలకృష్ణ ముఖంలో ముడతలు కనపడకుండా ప్రత్యేక మేకప్‌ వేయిం 
చిన దర్శకుడు లక్ష్మీనరసింహస్వామి గెటప్‌లో ఆయన్ను వికారంగా ఎందుకు చూపాడో 
అర్ధం కాదు. బ్యాంకుల్లో ఐదు వేల కోట్ల రూపాయలను ఆన్‌ లైన్‌లో డ్రా చేసి పారేస్తే 
ఆదాయపన్ను శాఖ, అంతర్జాతీయంగా బ్యాంకుల్లో అమౌంట్లు మార్పిడి చూసే శాఖలు 
వూరుకొంటాయా? చిత్రకథకు ప్రాణమైన ఈ పాయింట్‌ కూడా దర్శకుడు గజిబిజిగా 
తీసి పారెయ్యడం మాస్‌ ప్రేక్షకులను మాత్రమే గుర్తుంచుకోనని అర్థం చేసుకోవాలి. 


చిత్రకథలోనికి వెళ్తే శ్రీమన్నారాయణ (బాలకృష్ణ జీ-టీవీలో జర్నలిస్ట్‌. జైజవాన్‌ హౌసింగ్‌ 
స్మామ్‌లో వ్యవసాయ మంత్రి బైల్‌రెడ్డి (జయప్రకాష్‌రెడ్డి పాత్రను రుజువు చేస్తాడు. దీంతో మాజీ సైని 
కులకు ఇళ్లష్టాట్లు వచ్చి వారంతా సంతోషిస్తారు. శ్రీమన్నారాయణ తండ్రి కల్కి నారాయణమూర్తి (విజ 
య్‌కుమార్స్‌ రైతు నాయకుడు. రాష్ట్రంలోని రైతుల కడగండ్లను చూడలేక జైకిసాన్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి 
వారిని ఆదుకోవాలని పిలువునివ్వడంతో జనం ఐదువేల కోట్ల రూపాయలు విరాళాలుగా ఇస్తారు. 
వీటిని రాజన్‌ మొదలియార్‌ (కోట శ్రీనివాసరావు) ఛైర్మన్‌గా వుండే బ్యాంకులో డిపాజిట్‌ చేస్తారు. తన 
మంత్రి పదవి పోవడంతో శ్రీమన్నారాయణపై రగిలి పోతుండే బైల్‌రెడ్డి బావమరిది పులికేశవరెడ్డి 
(సుప్రీత్‌, డాక్టర్‌ శ్రీకర్‌ప్రసాద్‌ (నాగినీడు) ఐజి మార్తాండ్‌ (రావు రమేష్‌, అంతర్జాతీయ హవాలా 
బోకర్‌ హర్షద్‌ (సురేషులతోపాటు బ్యాంకు ఛైర్మన్‌ సహకారంతో ఈ డిపాజిట్‌ను తెలివిగా కాజేస్తారు. 
ఓ విదేశీ బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. ఈ సమయంలో శ్రీమన్నారాయణ తన మరదలు భానుమతి 
(ఇషాచావ్వాను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేయగా వారివెంటబడతాడు. ఓ చోట అతను కారు 
ఆపి దిగే లోపల స్విస్‌ పాస్‌పోర్టు, విమానపు టిక్కెట్లు పెట్టేస్తారు. ఈ సమయంలోనే విలన్‌ గ్యాంగు బ్యాం 
కులో కల్కి నారాయణమూర్తిని చంపేస్తారు. డబ్బు కోసం శ్రీమన్నారాయణ తన తండ్రిని చంపేశాడని 
అందరూ నిందిస్తారు. జైలుకెళ్లే శ్రీమన్నారాయణ జైలర్‌ శంకరనాయక్‌(ఆహుతి ప్రసాద్‌ సహకారంతో 
రాజన్‌ మొదలియార్‌, డాక్టర్‌ శ్రీకర్‌ప్రసాద్‌లను చంపేస్తాడు. ఈ కేసు విచారణకు రంగంలో దిగిన 
సిబిఐ అధికారి జ్ఞానేశ్వర్‌ (వినోద్‌కుమార్‌ సైతం శ్రీమన్నారాయణకే మద్దతు ఇవ్వడంతో మొత్తం విలన్‌ 
గ్యాంగ్‌ను అంతమొందించి, చిన్న మెలికతో హీరో జైలు నుండి బయటపడతాడు. జైకిసాన్‌ ట్రస్ట్‌ రైతుల 
కోసం అంకితమవుతుందని చెప్పడంతో సినిమా ముగుస్తుంది. 


7 సెప్టెంబరు 2012 


సినిమా 
శృంగార తారగా మూడో ద్దు! 


బెంగాలీ భామ బిపాసాబసుకు బాలీవుడ్‌లో ఇంకా క్రేజ్‌ తగ్గ 
లేదు. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేకపోయినా... ఆమె నటి 
స్తున్న సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపో 
తుంది. 7వ తేదీ విడుదల కానున్న 'రాజ్‌-3'పై కూడా పెద్ద 
అంచనాలున్నాయి. విక్రమ్‌భట్‌ ఎంత భయపె ట్టాడో చూద్దా 
మని కాదు. బిపాసబసు ఎంత హాట్‌గా కనిపిస్తుందో తెలుసు కాం 
దామని. అయితే తనను కేవలం ఐటెమ్‌ భామగానో, శృంగార తార 
గానో చూడొద్దని చెబుతోంది బిపాసా. శృంగార తారగా పిలిపించు 
కోవడం అదృష్టమే. కానీ ప్రతిసారి అదే దృష్టితో చూడొద్దు. కార్పొ 
రేట్‌ సినిమాలో కళ్లతోనే భావాలు పలికించాననే సంగతి మర్చిపో 
+ ' వద్దు. అవకాశం రావాలేగానీ మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకాభి 
మానం పొందుతానంటుంది బిపాస. 


హీరోయిన్‌ దీపికా పదుకొణేకు చాలా రోజు 
లుగా దేశ సరిహద్దుల్లో సైనికుల మధ్య గడపాలనే 
ఓ కోరిక ఉండేదట. ఆగష్టు 15వ తేది సైనికుల 
మధ్య గడపను జమభూొళ్లింది. సైనికులతో కలసి 
ముచ్చట్లు చెప్పింది. సైనికులు శిక్షణపొందే చోటుకు వెళ్లి 


రైఫిల్‌ వాడడం ఎలాగో తెలుసుకొంది. తన కెరీర్‌ గూర్చి 
సైనికులకు చెప్పింది. వారితో కలసి భోజనం కూడా చేసింది. ఈ విషయమై దీపిక మాట్లాడుతూ సైనికుల మధ్య 
గడిపిన రోజు నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. యుద్ధ ట్యాంకర్‌ నడిపాను. ప్రత్యేక శిక్షణ కేంద్రం దగ్గరికి వెళ్లి 
వాళ్లు తర్ప్సీదు పొందుతున్న విధానాన్ని చూశాను. అక్కడ చాలా విషయాలు నేర్చుకొన్నానంటుందీ అందగత్తె. 
అయినా అందగత్తెలు ఏదిచేసినా అందమే. 


లోపమెక్కడో ? 


కొత్త బంగారులోకం, రైడ్‌ చిత్రాల తర్వాత సరైన విజయం దక్శక 
హీరోయిన్‌ శ్వేతబసుప్రసాద్‌ సతమతమౌతోంది. తాజాగా మొదలైన 
చిత్రం విజేత షూటింగ్‌ గ్యాప్‌లో పిచ్చాపాటీగా మాట్లాడింది. తొలి అడు 
గులోనే కొత్త బంగారులోకంతో ఘన విజయం వచ్చింది. అవకాశాలు 
అందొచ్చాయి. అన్నీ హిట్‌ కావాలనే చేస్తాం. అయితే సత్ఫలితాలు దక్క 
లేదు. ఎక్కడ లోపం జరుగుతుందో తెలియడం లేదు. నా చిత్రాల ఎం 
పిక సరిగ్గానే ఉంటుంది. ఈ విషయంలో ఎప్పుడూ అలక్ష్యం చూపలేదు. 
కొత్త హీరోయిన్లు ప్రత్యేకించి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ ఆచ 
రించా. గ్లామర్‌గా కనిపించేందుకు కూడా సిద్ధమేనంటుంది శ్వేతబసు 
ప్రసాద్‌. వి.నయన్‌ క్‌ త్రిభాషా చిత్రంలో ఆమె ఐటమ్‌ పాటలోనూ నర్తిస్తోంది. చేతిలో తెలుగు చిత్రం 
ఒకటుండగా తమిళంలో మాత్రం మూడు చిత్రాల్లో నటిస్తుంది. 


నచ్చితేనే నటిస్తాను! 


శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించిన గబ్బర్‌సింగ్‌ చిత్రం కెవ్వుకేక పెట్టిం 
చింది. ఆమె సినీ జీవితంలో తొలి విజయమిది. ప్రస్తుతం హిందీ చిత్రం లక్‌లో 
నటిస్తుంది. ప్రభుదేవా దర్శకుడు. ఈ విషయాలు వివరిస్తూ హిందీ, దక్షిణాది 
రెండూ నాకు ముఖ్యమే. తమిళం, తెలుగు భాషల్లో మంచి అవకాశాలొస్తు 
న్నాయి. జయాపజయాలు మన చేతుల్లో లేవనేది అందరూ చెప్పేమాట. 
సినిమా హిట్‌ అయితే నాపై మరింత బాధ్యత పెరిగిందనుకోవడం, ఫెయిల్‌ 
అయితే బాధ్యతలేదనుకోవడం సరైంది కాదు. మనం నటించిన సినిమా విజ 
యం సాధించినా, పరాజయంపాలైనా నేను పోషించిన పాత్రపై ప్రేమ ఒకే 
విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పాత్ర నా మనసుకు నచ్చి అంగీకరిం 
చాకే నేను తెరపై నటిస్తాను కాబట్టి అని చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్‌. 


షిర్డి సాయితో స్వాంతన! 

నాలుగైదేళ్లకొకసారి భక్తిభావంతో కూడిన 
కథలు చెయ్యడం వ్యక్తిగతంగా స్వాంతన పొందిన 
అనుభూతి కలుగుతుందని హీరో నాగార్జున చెప్పారు. 
శిరిడిసాయి చిత్రంలో నటించడం తనను మానసి 
కంగా కూడా ఎంతో ఆనందపరచిందన్నాడు. భవిష్య 


త్తులోనూ ఇలాంటి కథల్లో నటించే అవకాశం రావా 
లని కోరుకొంటున్నాను. ఒక పాత్ర నుంచి మరొక 
పాత్రలోనికి వెంటనే మారిపోవడం నాకు అలవాటే. 
నిన్నేపెళ్లాడుతా చిత్రీకరణ పూర్తయిందో లేదో అన్నమ 
య్యగా మారాను. ఇప్పుడూ అంతే. శిరిడిసాయి పూర్త 
యిన వెంటనే లవ్‌స్టోరీ చిత్రంలో లవర్‌బాయ్‌గా 
సిద్ధమై పోయానన్నారాయన. 


లా 


గా. నెల్లూరు సంగతులు | 


లన్ని కవచం చేసుకున్న 


మన డిఇఓ మహాముదురు 


టక్కుటమార విద్యల్లో ఆరితేరిన జిల్లా 
విద్యాశాఖ అధికారి అవినీతి, అక్రమాలపై 
అటు ఉపాధ్యాయులు, ఇటు ప్రజాప్రతిని 
ధులు ముప్పేట దాడి చేయడంతో ఆయన 
ఆత్మరక్షణలో పడ్డారు. ఈ గండం నుంచి 
గట్టెక్కేందుకు కులాన్ని అడ్డం పెట్టుకొన్నాడు. 
కొంతమందిని పోగేసి వెనుకబడిన తరగతు 
లకు చెందిన వ్యక్తంటూ బిసి కార్డ్‌ ప్రయో 
గించాడు. మహిళా నేతలుగా చెప్పుకొంటూ 
పబ్బం గడువునే వారిని, బిసి కుల సంఘం 
పేరు చెప్పుకొని తిరిగే వారిని చేరదీసి తనకు 
అనుకూలంగా ప్రకటనలు చేయిస్తూ, విలేక 
రుల సమావేశాలు పెట్టిస్తుండడం తీవ్ర విమ 


రృల పాలవుతుంది. గతంలో ఏ విద్యాశాఖా 


ధికారి వ్యవహరించని విధంగా ఏకపక్షంగా 
వ్యవహరిస్తూ, కక్ష సాధింపులకు పాల్పడు 
తుండడమే కాక అధికారులెవరూ వ్యవహ 
రించని విధంగా కులాన్ని అడ్డం పెట్టుకొని 
రాజకీయాలు చేయడాన్ని పలువురు ఖండి 
స్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో 


ఉండి విద్యాశాఖను గాడిలో పెట్టాల్సింది 
మ. స గూపులను 


గతంలో తా డిప్యూటీ డిఇఓగా పని 
చేసిన కాలంలో తన మాట వినని f 
వారిపై ఇప్పుడు కక్ష సాధింపులకు 
పాల్పడడం విమర్శలకు దారి 
తీస్తుంది. కోవూరు ప! 
చెందిన ఒక టీచర్‌ను స సస్పెండ్‌ ౫ 
చేసినట్లు ఓ పత్రికలో వార్త పల చేశా 
డట. ఆ వార్త చూసిన ఆ టీచర్‌ ఆ పత్రికా 
విలేకరిని నిలదీయడంతో వారు డిఇఓను 
తప్పుడు సమాచారం ఎలా ఇస్తారని ప్రశ్నిం 
చడంతో దీనిని నిజం చేసేలా ఈ టీచర్‌ను 
సస్పెండ్‌ చేయడం చర్చనీయాంశమైంది. 
దీనిపై విచారణ కోరడంతో ఆ ప్రాంత ఉప 
విద్యాశాఖాధికారిని కాకుండా వేరే అధికా 
రిని విచారణకు వేసి రెండు నెలల తర్వాత 
నాయుడుపేటలో పోస్టింగ్‌ ఇవ్వడం డిఇఓ 
కక్ష సాధింపు చర్యలను తెలియజేస్తోంది. 


రామలింగం! 


13 


7 సెప్టెంబరు 2012 


నా క! wos కాలంలో అధి 
కం కావడం, ఫ్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల 
యాజమాన్యాలతో లాలూచీ కుదుర్చుకొని 
వారికి అనుకూలంగా వ్యవహరిస్తుండడం, 
అయిన వారికి, ముడుపులు చెల్లించే వారికి 
ఒక రకంగా, కాని వారికి మరో రకంగా పక్ష 
పాత వైఖరి అవలంభిస్తుండడం గబ్బు రేపు 
తోంది. పలుమార్లు ఎసిబి అధికారులకు 
దొరికినా, ఉన్నతాధికారుల నుంచి మొట్టికా 
యలు తిన్నా రామలింగంలో మార్పు రావ 
డం లేదు. 


రాష్ట్ర ఎస్సీ టక మేనేజింగ్‌ డైరక్టర్‌ జయరాజ్‌ జిల్లా 
పర్యటనకొచ్చిన సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వ 
హించారు. 2012 - 13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 
అమలు చేయాల్సిన రుణ ప్రణాళికపై చర్చించడం జరిగింది. స్వయం 
ఉపాధి పథకాలు, భూమి అభివృద్ధి, భూమి కొనుగోలు పథకం, 
బ్యాంకు లింకేజీ రుణాలు, వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించడం వంటి 
వాటిపై అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన 
సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ కార్పొరేషన్‌లలో సిబ్బంది 
కొరత ఉందని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో 
చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి ముందు ఎస్సీ 
కార్పొరేషన్‌ ద్వారా నగరంలో ఏర్పాటుచేసిన స్వయం ఉపాధి పథ 
కాలు, కుట్టు శిక్షణ కేంద్రాలను పరిశీలించి లబ్బిదారులతో మాట్లాడి 
సంతృప్తి వ్యక్తం చేశారు. 2వ తేది సెలవు దినం అయినా ఎస్సీ కార్పొ 
రేషన్‌ ఎండి ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించడం పట్ల 


పెద్దాసువీత్రి నుంచి రక్తం తరలింద్సీ! 


ప్రభుత్వ పెద్దాసుపత్రిలో గల బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి రెండొందల 
యూనిట్ల రక్తాన్ని అక్రమంగా తరలించుక వెళుతూ పట్టుబడ్డారు 
ఇద్దరు వ్యక్తులు. వీరిలో ఒకడు అక్కడే ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచే 
స్తున్న ప్రదీప్‌. సెప్టెంబర్‌ 2వ తేది పొద్దుపోయిన తర్వాత బైక్‌పై 
వెళ్తున్న వీరిని మినీ బైపాస్‌ రోడ్డులో తెలుగుదేశం నేత కోటంరెడ్డి 
శ్రీనివాసులురెడ్డి అనుచరులు అనుమానంతో ఆపి చూడగా వారి 
వద్ద అధిక సంఖ్యలో బ్లడ్‌ ప్యాకెట్లు కన్పించాయి. దీంతో వారు శ్రీని 
వాసులురెడ్డికి సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఈ విష 
యాన్ని బ్లడ్‌ బ్యాంక్‌ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ కృష్ణమూర్తికి, ఇతర ఉన్నతాధి 
కారులకు సమాచారం అందించారు. బ్లడ్‌ బ్యాంక్‌లో నిల్వ ఉండే 
అన్ని యూనిట్ల రక్తాన్ని ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఎలా బయటకు తీసుక 
రాగలిగారు, దీని వెనుక ఎవరి పాత్ర ఉందన్న దానిపై పలు అను 
మానాలు వ్యక్తమౌతున్నాయి. వీటిని అక్రమంగా తరలిస్తున్న ల్యాబ్‌ 
టెక్నీషియన్‌ ప్రదీప్‌ను దీనిపై ప్రశ్నించగా పొంతనలేని సమాధా 
నాలు చెప్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఒంగోలులో గల 


= "ou 
కార్పొరేషన్‌ రుణం పొందిన టైలరింగ్‌ సెంటర్‌లో ఎండి జయరాజ్‌. 


ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. దివంగత ఐఏఎస్‌ అధికారి 
సుబ్రహ్మణ్యం వర్థంతి కార్యక్రమానికి హాజరైన ఎండి అధికారిక కార్య 
క్రమాలను నిర్వహించడం పట్ల దుమారం రేగడం విశేషం. 


॥ ఎన్నాళ్ల నుంచి ఈ అక్రమం 
జరుగుతుందో? 


హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నామని ఒకసారి, డాక్టర్‌ చెబితేనే తీసుక వెళ్తు 
న్నామని మరోసారి సమాధానం చెప్పడంతో పలువురు సందేహాలు 
వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బ్లడ్‌ బ్యాంక్‌ ఇన్‌ఛార్జి కృష్ణమూర్తికి సమా 
చారం అందించగా ఆయన తాము ఎవరికీ బ్లడ్‌ సరఫరా చేయలే 
దని, అలా ఇచ్చినట్టెతే రికార్డులో నమోదు చేస్తామని చెప్పారు. 
అయితే ఆయన చెప్పిన సమాధానంలో స స్పష్టత లేకపోవడం, సహజ 
సిద్ధ ధోరణిలో తలాతోకలేని సమాధానాలు, గందరగోళ పరిచేలా 
పై వాటిని పట్టుకొన్న తెలుగుదేశం పార్టీ కార్య 
కర్తలు ఆగ్రహిస్తున్నారు. బ్లడ్‌ బ్యాంక్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న వ్యక్తికి తెలి 
యకుండా అంత పెద్ద సంఖ్యలో రక్తం ప్యాకెట్లు బయటికి వెళ్తున్నా 
ఆయన కనీసం స్పందించకుండా బాధ్యత లేకుండా ప్రవర్తించడం 


జవాబు చెప్పడం 


పైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ 


విచారణకు ఆదేశించారు. ఈ మేరకు 3వ తేది కమిటీలోని డాక్టర్ల 
బృందం పెద్దాసుపత్రిలోని బ్లడ్‌ బ్యాంక్‌ను సందర్శించి వివరాలు 
రాబట్టింది. 


జమోణైను 


చా దలకు ఇళ్లు నిర్మించడంలో ఒకనాడు రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో 
ఉన్న జిల్లా గృహ నిర్మాణ శాఖ నేడు చాలా వెనుకబడి వ్‌ 
అధికారులకు ఇళ్ల నిర్మాణాల్లో శ్రద్ధలేకపోవడం, సకాలంలో సిమెంటు, ఇసుక 
లబ్దిదారులకు అందక పోతుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అధిక 
భాగం ఇళ్ల నిర్మాణాలు బేస్‌మెంట్‌ లెవల్లోనే నిలచిపోయి ఉన్నాయి. రాష్ట్ర ప్రభు 
త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు అందకుండా 
పోతున్నాయి. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారుల దగ్గర్నుంచి క్రిందిస్థాయి 
సిబ్బంది వరకు లంచాల మత్తులో మునిగి తేలుతుండడం, తమకు రావాల్సిన 
పర్సెంటీజీలు ఇతరత్రా వ్యవహారాల్లో చూపే శ్రద్ధ ఇళ్ల నిర్మాణాలపై పెట్టకపోవ 
డంతో పేదలకు అన్యాయం జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో ఒకప్పుడు మొదటి 
స్థానంలో ఉన్న గృహ నిర్మాణ శాఖ 21వ స్థానానికి పడిపోయింది. దినిని బట్టే 
జిల్లాలో ఆ శాఖ పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. ఉన్నతాధికారుల పర్య 
వేక్షణ కరువవడం, వర్క్‌ ఇన్స్‌పెక్టర్ల నుంచి తమకు రావాల్సిన నెల మామూ 
ళ్లను ఠంచనుగా వడ్డీ వ్యాపారుల్లాగా వసూలు చేసుకొని జేబులు నింపుకోవడం, 
డిఇ స్థాయి అధికారులైతే తమకు ప్రభుత్వం కల్పించిన వాహన సౌకర్యాన్ని 
ఆదాయ వనరుగా మార్చుకొంటున్నారు. ఆయా మండలాల ఎఇల నుంచి 
వాహనానికి డీజిల్‌ పట్టించుకొని, తిరిగి ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు 
చేసుకొంటుండడంతో వారి అవినీతికి అంతే లేకుండా పోతోంది. చివరకు తమ 
సొంత కార్యక్రమాలకు, ఉరు కోసల నిర్మిస్తున్న ఆలయాలకు ఇసుక, సిమెంటు, 
స్టీల్‌ను క్రిందిస్థాయి సిబ్బంది నుంచి బలవంతంగా వసూలు చేస్తుండడంతో 
ఉన్నతాధికారులు తనిఖీకి వస్తున్నారంటేనే క్రిందిస్థాయి సిబ్బంది హడలి పోతు 
న్నారు. వారికి రాచమర్యాదలు చేయడం దగ్గర్నుంచి వాహనాలకు డీజిల్‌, ఖర్చు 
లకు డబ్బులు ఇవ్వాల్సి రావడంతో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 
మొత్తంమీద గృహ నిర్మాణ శాఖ సిబ్బంది పేదలకు ఇళ్ల నిర్మించడం ఎలా ఉన్నా 
తమ పబ్బం గడుపుకోవడంలో మాత్రం బిజీగా ఉంటున్నారు. 


ఆన్‌లైన్‌ రెన్తువల్‌ పాట్లు! 


Iw ' 
|| 

in 
\t 
|" 


\ 


వివిధ కళాశాలల్లో ఇంటర్‌, డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యా 
రులు స్కాలర్‌షిప్పు రెన్యువల్‌ కోసం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మొదటి సంవత్సరం 
స్మాలరిషిప్పు పొందిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరానికి సంబంధించి రెన్యువల్‌ 
చేయించుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు 
కళాశాలల ద్వారానే ఆన్‌లైన్‌ రెన్యువల్‌ చేయాలి. కొన్ని ప్రైవేటు కళాశాలలు 
విద్యార్థుల నుంచి ఫీజు వసూలుచేసి బయట ఇంటర్నెట్‌ కేంద్రాలను నిర్వహిస్తున్న 
వారికి రెన్యువల్‌ చేసే బాధ్యతను అప్పగించాయి. ప్రైవేటు కళాశాలల యాజమా 
న్యానికి తాము ఏ విధంగా తీసిపోమన్న ధోరణితో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సి 
పాల్స్‌ కూడా ప్రైవేటు ఇంటర్‌నెట్‌ కేంద్రాల నిర్వహకులకు రెన్యువల్‌ చేసే బాధ్య 
తను అప్పగించేశారు. ఇందుకు ఒక్కో విద్యార్థి వద్ద 50 రూపాయల నుంచి 100 
రూపాయల వరకు ఫీజుగా వసూలు చేసినట్లు తెలిసింది. ఆదాయ ధృవీకరణ 
పత్రంతోపాటు విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు 
చేయాల్సి ఉంటుంది. స్మాలర్‌షిప్పు రెన్యువల్‌ చేసే విద్యార్థులు ఒక తెల్ల కాగి 
తంపై వివరాలు రాసి ఇంటర్‌నెట్‌ నిర్వాహకులకు అందించాలి. నమోదుచేసే 
సమయంలో ఏదైనా పొరపాటు దొర్లితే ఆ విద్యార్థికి స్మాలర్‌షిప్పు మంజూరు 
కాదు. బాధ్యతలేని వ్యక్తులకు ఆన్‌లైన్‌ రెన్యువల్‌ బాధ్యతలను అప్పగించడం ఎం 
తవరకు సమంజసమో కళాశాల ప్రిన్సిపాల్స్‌కే తెలియాలి. 


సమాకరైను 

పెద్దాస్పత్రి 

టి 

16వ పేజీ కొరవ 
చాలా ప్రమాణాలున్నాయి. పత్రాలు ఉన్నాయి. కానీ 
ఆస్పత్రిలో పనిచేసే వారెవరో ఒక పథకం ప్రకారం 
రక్తాన్ని దొంగలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆస్పత్రిలో 
ఉండే పేద రోగులకు ఆపరేషన్లు చేసినప్పుడు, 
వారికి నాలుగైదు సంచుల రక్తం వాడినట్లు రికా 
రులు సృష్టించి, వాటిని బయటకు తరలిస్తున్నారట. 
ఆస్పత్రి సిబ్బందికి ఒక్కొక్క సంచికి వెయ్యి రూపా 
యల వంతున ముడుతున్నదట. రోజూ వంద 
ప్యాకెట్ల వరకు ఇట్లా ఆస్పత్రి నుంచి దొంగతనంగా 
తరలి పోతున్నాయని అనుమానం. 


ఇంత ఘోరమైన వ్యాపారం చేస్తూ తెలుగు 
దేశం కార్యకర్తల అప్రమత్తత వల్ల దొంగలు దొరి 
కితే, వారిని వెనకేసుకొని వస్తున్నారు అటు పోలీ 
సులు, ఇటు ఎమ్మెల్యేలు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం 
వివేకానందరెడ్డులిద్దరూ. తెలుగుదేశం నేత కోటం 
రెడ్డి శ్రీనివాసులురెడ్డి తమకు అప్పచెప్పిన దొంగల 
మీద తూతూ మంత్రం కేసులు పెట్టి, కోర్టులో 
ప్రవేశపెట్టి, వారిని రక్షించారు పోలీసులు. దారుణ 
మైన రక్తం వ్యాపారం చేస్తున్నారన్న నేరాన్ని కేసులో 
ప్రస్తావించలేదు. అనుమానాస్పద వస్తువులు తరలి 
స్తున్నారనే సాధారణ నేరాన్ని మాత్రమే వ్రాశారు 
కేసులో. దానితో నెత్తురు త్రాగే ఆ ఇద్దరు దొం 
గలూ క్షేమంగా బయటపడ్డారు. 

మరొక ప్రక్క ఎమ్మెల్యే వివేకానందరెడ్డి 
పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి, వెటకారాలు 
మాట్లాడాడు. అర్థరాత్రి పూట మద్యం దుకాణాల 
వద్ద తెలుగుదేశం కార్యకర్తలకేమి పని, వారు 
మద్యం దుకాణాల వద్ద ఉండబట్టే కదా ఈ దొంగ 


నెల్లూరుముచ్చట్లు 
3వ పేజీ: కొరవ 

ఖవ్వాలి, విరహ గీతాలు, డ్యూయెట్లు, మెలోడి 
పాటలు, దేశభక్తి గీతాలు శ్రోత లను వీనులవిందు 
చేశాయి. కర్నూలు ఇబ్రహీం, కడప ఎస్‌ఎం బాష, 
నెల్లూరు గాయకులు కలీముల్లా, గౌస్‌బాష, ఎండి 
అస్థాం, సుజాత, శిరీష, అమల కూడా మధుర 
గానాలాపన చేశారు. సినీనటుడు నాగేంద్రబాబును 
మహమ్మద్‌ రఫి స్మారక అవార్డుతో సన్మానించాడు 
నిర్వాహకుడు జాకీర్‌ హుస్సేన్‌. జంట ఎమ్మెల్యేలు 
వివేకానందరెడ్డి, శ్రీధర్‌కృష్ణారెడ్డితోపాటు వర్షం 
లోనూ పెద్ద సంఖ్యలో మహమ్మద్‌ రఫి అభిమా 
నులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 


సరస్వతినిధికి విరాళం! 


నెల్లూరు సరస్వతినగర్‌లోని డాక్టర్‌ కిషోర్స్‌ 
రత్నం స్కూళ్ల నిర్వాహకుడు డాక్టర్‌ కె.కృష్ణకిషోర్‌ 
సరస్వతినిధికి 25వేల రూపాయల విరాళాన్ని 1వ 
తేది జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌రెడ్డికి ఆయన బంగ్లాలో 
అందించారు. గత ఏడాది కూడా 50వేల రూపా 
యలను డాక్టర్‌ కృష్ణకిషోర్‌ సరస్వతినిధికి విరా 
ళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రత్నం స్కూళ్ల 
జనరల్‌ మేనేజర్‌ రామ్మూర్తినాయుడు, ప్రిన్సిపాళ్లు 
తుహీనా, సంయుక్త, విద్యార్థులు పాల్గొన్నారు. 


డాక్షర్‌ రామచంద్రారెడ్డి 
© mw 


అమెరికా నుంచి వచ్చేశాడు 


సింధూర నర్సింగ్‌ హోమ్‌ వైద్యుడు డాక్టర్‌ 
జి.రామచంద్రారెడ్డి గారు నెల రోజులపాటు అమె 
రికా పర్యటన ముగించుకొని నెల్లూరు తిరిగి వచ్చే 


14 7 సెప్టెంబరు 2012 


లను పట్టుకొన్నది అని ఎగతాళి చేశాడాయన. 

పెద్దాస్పతి బ్లడ్‌ బ్యాంక్‌ డాక్టర్లు, సిబ్బంది చాలా 
[n) ౧m అయ 

ఉత్తములని ఒక ఉచిత సర్టిఫికేట్‌ కూడా ఇచ్చేశాడు. 

దొరికిన దొంగలిద్దరినీ వదలి పెట్టమని పోలీసుల 

మీద ఒత్తిడి తెచ్చాడు. 


అయితే జిల్లా కలెక్టర్‌ మాత్రం ఈ విషయాన్ని 
తీవ్రంగా పరిగణించి, డ్వామా ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ 
శ్రీమతి గౌతమిని విచారణ అధికారిగా నియమిం 
చారు. ఆమె పెద్దాస్పత్రిలో బ్లడ్‌ బ్యాంక్‌ సంద 
ర్భించి, రికార్డులు స్వాధీనం చేసుకొని విచారణ 
జరుపుతున్నారు. ఆ రికార్డులు ఏవీ సక్రమంగా 
లేవని, రక్తం ఎవరికి ఇచ్చింది, ఎప్పుడు ఇచ్చింది 
అన్న వివరాలు అవకతవకగా ఉన్నాయని ఆమె 
ప్రాధమిక పరిశీలనలో తేలిపోయినట్లు తెలుస్తున్నది. 


ఏది ఏమైనా ప్రాణాపాయంలో ఉన్న 
రోగులను కాపాడడానికి చిరంజీవి అభిమానుల 
వంటి మానవతావాదులు దానం చేస్తున్న రక్తాన్ని 
ఇంత నీచంగా, హేయంగా, దానవత్వంతో వ్యాపార 
సరకుగా మార్చడం ఘోరమైన నేరం. ఎస్పీ గారు 
మహా దైవ భక్తుడు. మానవత్వపు విలువలు తెలి 
సిన వారు. అన్ని విషయాల వలనే దీని పట్ల కూడా 
కళ్లు మూసుకొని, పట్టీ పట్టనట్లు ఉండకుండా, 
నిజమైన దోషులెవరో తేల్చడానికి నిజాయితీ 
పరుడైన పోలీస్‌ అధికారికి విచారణ బాధ్యత అప్ప 
చెప్పడం అవసరం. ఎమ్మెల్యే వివేకానందరెడ్డి గారు 
ఇంత ఘోరమైన, దారుణమైన విషయంలో కూడా 
హీన రాజకీయాలు చేయడం మానుకొంటే, దొం 
గలను వెనకేసుకొని వచ్చే దుర్చుద్ది మానుకొంటే 
నెల్లూరు ప్రజలకు ఎంతో ఉపకారం చేసిన వారౌ 
తారు. 


శారు. 7వ తేది నుంచి ఆస్పత్రిలో రోగులకు అందు 
బాటులో ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు అపర 
ధన్వంతరి వంటి వైద్య శిఖామణి. ఆయన చెయ్యి 
పట్టుకొని చూస్తే మైక్రోస్మోప్‌లకు, స్మానింగ్‌ మిష 
న్లకు కూడా దొరకని రోగం బయటపడి పోతుంది. 
రోగ నిర్ధారణలో ఆయన వంటి నైపుణ్యం కల్గినవారు 
చాలా అరుదుగా వుంటారు. నెల రోజుల విరామం 
తర్వాత వైద్య సేవ ప్రారంభించిన డాక్టర్‌ రామ 
చంద్రారెడ్డి గారికి హార్ధిక స్వాగతం చెప్తున్నాము. 


చినుకులు రాలాయి! 


బంగాళాఘాతంలో ఉపరితల ఆవర్తం 
మూలంగా రాష్ట్రవ్యాపితంగా మంచి వర్షాలు 
కురువగా జిల్లాలో మాత్రం 1, 2 తేదీల్లో చినుకులు 


రాలాయి. ఈ చినుకులు మనకు దేనికీ కొరగావు. 


కోలా కృష్ణమోహన్‌ విచారణ! 


దేశంలో, రాష్ట్రంలోనూ పలువురిని మాయ 
చేసి మోసగించిన కోలా కృష్ణమోహన్‌ నెల్లూరులో 
విజయా లాండ్రీ ఏర్పాటు పేరిట నిరుద్యోగులకు 
కోటి రూపాయలకు పైగా కుచ్చు టోపీ పెట్టాడు. 
విజయవాడ పోలీసుల అదుపులో ఉండిన ఈ 
మోసగాడ్ని విచారణ నిమిత్తం నెల్లూరు తీసుకొచ్చిన 
పోలీసులు న్యాయమూర్తి అనుమతితో తమ కస్టడీకి 
తీసుకొని 2,3 తేదీల్లో విచారించారు. మహా మాయ 
గాడు పోలీసులకు ఏమి చెప్పాడో విచారించి చెప్పా 
ల్సిందే. 


ఘంటసాల స్వరార్చన! 


నెల్లూరు సుబేదారుపేట లోని వెన్నెలకంటి 


రాఘవయ్య గిరిజన హాస్టల్‌ ఆడిటోరియంలో 2వ 
తేది కేతా అంకులు మెమొరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వ 
ర్యంలో ఘంటసాల స్వరార్చ్సన కార్యక్రమం జరి 
గింది. పాటూరు శ్రీనివాసులు, విరుగు సు బ్రహ్మణ్యం, 
దుర్గం మధుసూదన్‌, మంగళగౌరి, సుధావాణి, 
ప్రభావతమ్మ మధుర గానం చేయగా పెంచలయ్య 
తబలా, కీబోర్జుపై శ్రీనివాసాచారి సహకరించారు. 
ఈ కార్య క్రమంలో కేతా సుబ్బారావు, యనమల 
నాగేశ్వరరావు యాదవ్‌, ఆర్వీ శేషయ్య నాయుడు, 
బి.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు. 


సీమాంధ్ర విద్యార్ధి 
కార్యాచరణ కమిటి! 


సీమాంధ్ర యువజన, విద్యార్థి ఐక్య కార్యా 
చరణ కమిటీ 2వతేది నెల్లూరు ఆమని ఫంక్షన్‌ 
హాలులో సమావేశమయ్యింది. దీనిలో పాల్గొన్న 
అన్ని సంఘాలు ఏకగ్రీవంగా సీమాంధ్ర యువజన, 
విద్యార్థి కార్యాచరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా ముక్కు 
రాధాకృష్ణను ఎన్నుకొన్నారు. రాధాకృష్ణ పూర్వాశ 
మంలో బిజెపిలో ఉండేవాడు. ఆ తర్వాత రాజీవ్‌ 
భవన్‌ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశాడు. ఇప్పుడు కొత్త సం 
ఘానికి నాయకుడయ్యాడు. 


అల్లూరు కాలేజిలో 
దైనింగ్‌ హాల్‌ ప్రారంభం! 


అల్లూరు రామకృష్ణ జూనియర్‌ కాలేజి ప్రాం 
గణంలో 34 లక్షలు వ్యయపరచి నిర్మించిన డైనింగ్‌ 
హాలును కరస్పాండెంట్‌ అల్లంపాటి విజయవర్ధన్‌ 
రెడ్డి 3వ తేది ప్రారంభించారు. రెండస్తులుగా నిర్మిం 
చిన ఈ డైనింగ్‌ హాలులో రెండు వేల మంది విద్యా 
ర్థులు ఒకేసారి భోజనం చేయవచ్చు. అల్లూరుకు 
చెందిన మేడా రామసుబ్బారెడ్డి తన కుమార్తె, కాలేజి 
పూర్వ విద్యార్థిని అయిన సురేఖ స్మృత్యార్థం 15 
లక్షలు, మేడా రఘురామిరెడ్డి తన తల్లితండ్రులు 
రమణారెడ్డి, యశోదమ్మ జ్ఞాపకార్థం మరో 15 
లక్షల రూపాయలు విరాళం ఇవ్వగా మిగతా మొత్తం 
కరస్పాండెంట్‌ విజయవర్ధన్‌రెడ్డి భరించడంతో ఈ 
డైనింగ్‌ హాలు అద్భుతంగా రూపుదిద్దుకొంది. ఈ 
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కళాశాల పూర్వ 
విద్యార్థులు ఉండేల మాలకొండారెడ్డి, కావలి ఎమ్మెల్యే 
బీద మస్తాన్‌రావు హాజరయ్యారు. ప్రస్తుత ప్రిన్సిపాల్‌ 
మేడా రామకృష్ణారెడ్డి, పాత ప్రిన్సిపాళ్లు మరుపూరు 
రత్నం, మేడా రమణారెడ్డి తదితరులు ఈ కార్యక్ర 


జనవాణి 


2వ పేజీ కొరవ 
వెలికితీత కార్యక్రమంలో వేలు పెట్టకుండా సహక 
రిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. 
తూవిలి వనమాలి హైదరాబాద్‌ 


నేదురుమల్లి కోలుకోవాలి! 

నేదురుమల్లి జనార్దనరెడ్డి ఇటీవల అస్వస్థులై 
నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. జనార్దన 
రెడ్డి సీనియర్‌ కాంగ్రెస్‌ వాది. ఆయనలా ఒకే 
పార్టీలో ఉన్న వ్యక్తి వేరొకరు లేరు. ఇందిరాగాందీ 
ప్రత్యేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసుకొన్న సంద 
ర్భంగా ఆంధ్రా నుంచి అండగా నిలచిన వ్యక్తి 
ఆయనే. ఆయన మరికొన్నేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 
పని చేసి వుంటే జిల్లాలోని సమస్యలన్నీ తీరిపో 
యేవి. ఆయన ఆ సమయంలో ఎటువంటి అవి 
నీతికి పాల్పడకపోయినా గోబెల్స్‌ ప్రచారాన్ని తట్టు 
కోలేక ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన 


జారవలు 
మాన్ని పర్యవేక్షించారు. 


పేద విద్యార్థికి చేయూత! 


నవలాకులతోటలోని శిశుమందిర్‌ పాఠశా 
లలో ఒక పేద విద్యార్థికి ఈ యేడాది చదువు 
నిమిత్తం 2500 రూపాయల నగదును స్కూల్‌ కర 
స్పాండెంట్‌ గుర్రం కృష్ణమూర్తికి లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ 
నెల్లూరు పినాకినీ ఉపాధ్యక్షుడు బి.వి. మురళి అం 
దించారు. 

నాబార్డ్‌ నిధుల 

స్వాహారాయుడు అరెస్ట్‌ 

ఐఆర్‌డిఎస్‌ స్వచ్చంద సంస్థ సిఇఓగా వ్యవ 
హరిస్తూ ఆ సంస్థ నిధులు కోటి మూడు లక్షల 
రూపాయలను దారి మళ్లించి దుర్వినియోగం చేసిన 
ధర్మాన గోపాలరావును నెల్లూరు క్రైం పోలీసులు 
4వ తేది పట్టుకొన్నారు. ఈయన వద్ద నుంచి 70 
లక్షల రూపాయలపైగా విలువ చేసే ఆస్తులు, 
నగదు, ఐదు ఇంటి స్థలాలకు సంబంధించిన డాక్యు 
మెంట్లు, ఖరీదైన కారు, బంగారు నగలను 
స్వాధీనం చేసుకొన్నట్లు సిసిఎస్‌ సిఐ వీరాంజనేయ 
రెడ్డి చెప్పారు. ఉదయగిరి, మర్రిపాడు మండలా 
లలో నాబార్డు ప్రాజెక్ట్‌లో భాగమైన వాటర్‌ షెడ్‌ 
పథకం నిధులను గ్రామ కమిటీ ఛైర్మన్ల సంతకాలతో 
ఉదయగిరి, మర్రిపాడు బ్యాంకుల నుంచి డ్రా 
చేశాడీ ప్రబుద్ధుడు. గూడూరు, నాయుడుపేట, రేగడి 
చెలిక గ్రామాలలో బినామీ పేర్లతో ఇంటి స్థలాలు 
కొన్నాడు. కారును సైతం బంధువుల పేరుతో రిజి 
స్టేషన్‌ చేశాడు. భార్యకు ఈ డబ్బులోనే బంగారు 
నగలు కొనిచ్చాడు. ఉదయగిరి పోలీస్‌ స్టేషన్‌లో 
నిధుల దుర్వినియోగంపై కేసులు నమోదు కావ 
డంతో పారిపోయాడు. సిసిఎస్‌ సిఐ ఈ వ్యవహా 
రంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ధర్మాన గోపాలరావును 
అరెస్ట్‌ చేశారు. ఈ స్వాహారాయుడ్ని పట్టిన వీరాంజ 
నేయరెడ్డి బృందానికి ఎస్పీ రివార్డులు ప్రకటించారు. 


108లో ప్రసవం 


ఇందుకూరుపేట మండలం ఆదెమ్మసత్రంకు 
చెందిన పద్మజ అనే గర్భిణి 108 వాహనంలోనే 
ఆడపిల్లను ప్రసవించింది. గిరిజన కాలనీలోగల 
ఆమెను ప్రసవం కోసం 108 వాహనంలో నెల్లూరు 
ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో బిడ్డకు 
జన్మనిచ్చింది. 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి 
ఆమెను జగదేవిపేట ఆస్పత్రిలో చేర్పించారు. 


త్వరగా కోలుకొని మళ్లీ రాజకీయాల్లో చురుకైన 
పాత్ర పోషించాలని మనసారా కోరుకొంటున్నాను. 


వైవి. రామానుజన్వామి నెల్లూరు 


వెంపటి చినసత్యంకు నివాళి! 

కూచిపూడి నృత్యానికి అంతర్జాతీయ ఖ్యాతి 
తెచ్చిపెట్టిన వెంపటి చినసత్యంకు, కావలి విశ్వో 
దయకు వున్న సాన్నిహిత్యం దృష్ట్యా దివంగత 
భుజంగరాయశర్మ రచించిన 'చండాలికి తొలి ప్రద 
ర్శన కావలిలోనే వేశారు. గతంలో విశ్వోదయలో 
లలితకళలకు, సంగీత నాట్యాలకు పెద్దపీట వేసి ఆ 
కళలను బోధించేవారు. ద్వారం భావ నారాయణ 
రావు, భాగవతుల రామతారకం ఎందరికో కావలి 
లోనే శిక్షణ ఇచ్చారు. కావలి విశ్వోదయకు వెంపటి 
చినసత్యంకు ఉన్న సంబంధం దృష్ట్యా ఇక్కడ కూచి 
పూడి సంగీత నాట్య శిక్షణాలయం ఏర్పాటు చేస్తే 
బాగుంటుంది. 


కెనుజాత కావలి 


లాలా 


| 


అడం 
my 


మెరుపు తీగ (థు 


అధీ - ఇధీ 


లుదరం[ం -32 


29. 


నిర్వహణ : బాబాజీ 


= ఇక్‌” 2-5 
TF RR)” 


మినప్పిండి, నెయ్యి 
చక్కెరల వుండ (3) 


. 30. వరస మారిన 

3. చిక్కని పదార్ధము (2) sos 

5. పెనిమిటి (3 అ 

6. ఇంగ్లీషు ఈర్ష (3) న 

8. సర్పరాజు (3) 1. గంజి అన్నం (4) 

9. సంపూర్ణ శారీరక 2. శిరస్సు ఏ 
చికిత్స (7 4. నేత్రవ్యాధి (9) 

11. కొబ్బరికాయ (3) 5. ఎండ మావి (ఏ 

12. ... మింగిన వెలగ 7. తలంటు పొడి (రర 
పండు (2) 10. ఇబ్బంది 'కిరితో (4 

14. చీపుళ్లు (4) 11. క్రింద నుంచి 

15. కృష్ణుడ్ని ముద్దుగా ఇలా మొట్టికాయ (4 
పిలుస్తారు (౨ 13. రథం (9) 

16. గ్లో, ప్రకాశం (3) 16. మృగం (2 

18. వాహ్వ్‌.... (3) 17. ఈయన కీర్తనలు 

22. నీచుడు (ఓ ప్రసిద్దాలు (6) 

23. జనపనార తాడు (థ 19. టుమారో (౨ 

24. అవసరం (3) 20. స్త్రీలు (5 

26. అటు నుంచి 21. ఫినిషింగ్‌ టచ్‌ (5) 
మత్స్యం (2) 22. మాదన్న తోటి 

27. దాసన్న - చెదిరి వాడు (3) 
పోయాడు (3) 24. అసత్యం (3) 

28. శివుడు (ఉ 25. వర్క్‌ (2) 

సమాధానాలు 


| 7 సెప్టెంబరు 2012 15 


నంక్షిప్త నింహపురి 


దొంగతనాలు జరుగకుండా టాస్క్‌ఫోర్స్‌ 


నెల్లూరు నగరంలో విచ్చలవిడి దొంగతనాలతో ప్రజలు భయాం 
దోళనకు గురవుతున్నారని, వీటిని నివారించేందుకు ప్రత్యేక సిబ్బందితో 
టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని తెలుగుదేశంపార్టీ నాయకుడు కోటంరెడ్డి 
శ్రీనివాసులరెడ్డి ఎస్పీ బి.వి.రమణకుమార్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. నగ 
రంలో వరుస దొంగతనాలు జరుగుతున్నా సంబంధిత పోలీస్‌స్టేషన్‌ 
సిబ్బంది పట్టించుకోవడంలేదని, దీనివల్ల ఇళ్లలో నుంచి బయటకు 
రావాలంటే మహిళలు దడచుకొంటున్నారని మెడలోని బంగారు సరుడు 
తీసి పసుపుతాడు వేసుకొని బయటకు వస్తున్నారన్నారు. ఏ సమయంలో 
ఏ ఇంట్లో దొంగలు చొరబడి దొంగతనాలకు పాల్పడతారోనని ప్రజలు 
భయంతో బిక్కుబిక్కుమంటున్నారని ఈ భయాన్ని పోగొట్టవలసిన అవసరం 
పోలీసులపై ఉందన్నారు. అన్ని ప్రాంతాల్లో మైత్రీ సంఘాలు ఏర్పాటు చేస్తే 
పరిస్థితుల్లో మార్చులొస్తాయన్న ఆశాభావాన్ని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 
వ్యక్తం చేశారు. 


చేపల మార్కెట్‌లో అదనపు ప్లాట్‌ ఫారాలు! 
నెల్లూరు డైకస్‌రోడ్డు mr" 


లోని జలపుష్పభవన్‌లో ' 
చేపలు శుభం చేసే షం 
వారికి అదనపు ప్లాట్‌ 
ఫారాలు నిర్మించి ఇవ్వా 
లని చేపలు, రొయ్యల 
వ్యాపారుల సంక్షేమ సం 
ఘం మత్స్యశాఖామంత్రి 
విశ్వరూప్‌కు వినతి పత్రం ఇచ్చింది. మంత్రి ఇటీవల ఈ మార్కెట్‌ను సంద 
రించారు. మార్కెట్‌లో చేపలు శుభ్రం చేసే వారు 130 మంది వుంటే 62 
ష్టాట్‌ఫారాలు మాత్రమే వున్నాయి. దీంతో ఆరుబయట సరైన వసతులు 
లేనిచోట ఈ కార్యక్రమం పూర్తి చేయాల్సి వస్తుందన్నారు. చేపల మార్కె 
ట్‌లో హోల్‌సేల్‌ వ్యాపారులు తూకం సరిగ్గా వేసి ఇవ్వకపోవడం వల్ల రిటైల్‌ 
వ్యాపారం చేసేవాళ్లు ఇబ్బందులు పడుతున్నారని, మార్కెట్‌లో వ్యర్థాలు 
చేపలు శుభ్రపరిచే కార్మికులకు ఇవ్వాలని సంక్షేమ సంఘం మంత్రికి విన్న 
వించింది. 


రంగడి పవిత్రోత్సవాలు! 


నెల్లూరీయుల ఆరాధ్యదైవం తల్పగిరి రంగనాధస్వామి దేవస్థానంలో 
పవిత్రోత్సవాలు ప్రధాన అర్చకులు జగన్నాధా చార్యుల పర్యవేక్షణలో వేదో 


క్షంగా శాస్త్రోక్తంగా జరిగాయి. 31వతేది వరకు ప్రతిరోజు సాయంత్రం తిరు 


మంజనం, మహాకుంభారాధన, ఆదివాసం, పవిత్ర సమర్పణ, మండలా 
రాధన జరిగాయి. ఈ ఉత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. 


జీతం సక్రమంగా ఇవ్వండి! 
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్‌ 
పారిశుధ్య కార్మికులు సిఐటియూ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాలయం 


వరిలో దోమపోటు 


జమీః౯రైకు 


ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ వర్శర్స్‌ అంద్‌ 
ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు పి ఆనందకుమార్‌ మాట్లాడుతూ 
కార్పొరేషన్‌ పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న సొసై సైటీ, కాంట్రాక్ట్‌ కార్మికు 
లకు కనీస వేతనం 10వేల రూపాయలు తక్కువ కాకుండా ఇవ్వాలన్నారు. 
నెలవారీ జీతాలను సక్రమంగా చెల్లించాలన్నారు. వారాంతపు సెలవులను 
మంజూరు చేయాలని కోరారు. పెండింగ్‌లో వున్న పి.ఎఫ్‌ డబ్బులను కార్మి 
కుల ఖాతాలో వెంటనే జమ చేయాలన్నారు. అనంతరం ఈ సమస్యలపై 
కమిషనర్‌ టిఎస్‌ఆర్‌ ఆంజనేయులకు వినతి పత్రం ఇచ్చారు. శ్రామిక 
మహిళ నగర కన్వీనర్‌ షేక్‌ మస్తాన్‌బీ కూడా ఈ నిరసన కార్యక్రమంలో 
భాగం పంచుకొన్నారు. 


కోటంరెడ్డి పనా నిరసన! 


కరెంటు కోతలను | 
నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాం 1} 
గ్రెస్‌ పార్టీ నాయకుడు 
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృ 
త్వంలో 29తేది నెల్లూ ' 
రులో విద్యుత్‌ ఎస్‌ఇ 
కార్యాలయం ముందు 
వినూత్న ధర్నా నిర్వహిం 
చారు. బల్బులు, ఫ్యాన్లు, విద్యుత్‌ మోటార్లు, కరెంట్‌ తీగలు, కొవ్వొత్తులను 
చేతపట్టుకొని విసనకర్రలను ఊపారు. వద్దువద్దు చీకటి రాజ్యం... ఏ 
పాపం చేశామని ఈ కరెంట్‌ శాపం... కరెంట్‌ ఇవ్వలేని కాంగ్రెస్‌ నీకెం 
దుకు పవర్‌... డౌన్‌డౌన్‌ సిఎం అంటూ నినదించారు. అనంతరం ధర్నాను 
ఉద్దేశించి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత రాజశేఖర్‌రెడ్డి 
ముఖ్యమంత్రిగా ఉండగా కరెంట్‌ కష్టాలు లేవని, కరెంట్‌ ఇబ్బందులను 
ముందే ఊహించి ఇతర రాష్ట్రాల నుంచి కరెంట్‌ కొని ఇబ్బందులు 
లేకుండా చూసేవారని, ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముందుచూపు లేక 
పోవడం వల్ల ప్రజలు కరెంట్‌ కష్టాలు పడాల్సి వస్తుందని దుయ్యబట్టారు. 
అనంతరం విద్యుత్‌శాఖాధికారులకు వినతిషత్రం సమర్పించారు. ధర్నాలో 
కెవి.రాఘవరెడ్డి, పిగిలం సురేష్‌, తాటి వెంకటేశ్వర్లు, బిరదవోలు, శ్రీకాంత్‌ 
రెడ్డి, మందా బాబి తదితరులు పాల్గొన్నారు. 


12 నుంచి నివాసిత గుర్తింపు కార్డుల సర్వే 


జిల్లావ్యాప్తంగా నివాసిత గుర్తింపు కార్డుల జారీ సర్వే కార్యక్రమం ఈ 
నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రణాళిక శాఖ 
ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా 
సర్వే నిర్వహించి నిర్ణీత దరఖాస్తు ఫారంను కుటుంబ యజమానికి అంద 
జేస్తారు. కుటుంబ యజమాని పూర్తి సమాచారాన్ని దరఖాస్తులో పొందు 
పరిచి సమీపంలో ఏర్పాటుచేసిన బయోమెట్రిక్‌ కేంద్రానికి తీసుకెళ్లి అంద 
జేయాలి. ఈ కేంద్రంలో కనుపాపల ఫోటోలు తీస్తారు. ఇప్పటికే ఆధార్‌ 
కార్డు కలిగి వున్నవారికి నివాసిత గుర్తింపు కార్డును మాత్రమే జారీ చేస్తారు. 
ఆధార్‌ కార్డు పొందని వారికి రెండు కార్డులను అందజేస్తారు. కార్యక 
మాన్ని ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని అధికారులు నిర్ణయిం 
చారు. జిల్లాలో 46 మండలాల్లో నివాసిత గుర్తింపు కార్డుల జారీ కార్యక్ర 
మాన్ని త్వరితగతిన పూర్తి చేయనున్నారు. సర్వే కార్యక్రమానికి నియ 
మించిన ఉపాధ్యాయుల పనితీరును గణాంక శాఖ అధికారులతోపాటు 
మండల తహశీల్దార్లు పర్యవేక్షిస్తారు. 


- నివారణ చర్యలు! 


౪ స్తుతం వరిపైరు ఈనిక దశ నుంచి 

(0౨౧౦ గట్టిపడే దశ వరకు వున్న 
పొలాల్లో అక్కడక్కడా. దోమపోటు వున్నట్లు 
గుర్తించడమైనది. గోధుమ రంగు లేదా తెల్లవీపు 
దోమ రెక్కలున్న తల్లి పురుగులు, రెక్కలు లేని 
పిల్ల పురుగులు వరి మొక్కల మొదళ్ల దగ్గర 
గుంపులుగా చేరి రసం పీల్చడం వల్ల పైరు లేత 
పసువు రంగులోకి మార్చు చెంది క్రమంగా 
సుడులు సుడులుగా ఎండిపోతుంది. పైరు ఎండి 
పోయిన దగ్గర దోమలుండవు. రెక్కలు వచ్చి 


గెంతుతూ పచ్చగావున్న పైరు వైపు వలసపోయి 
అక్కడి పైరును నష్టపరుస్తాయి. పొలంలో దిగి 
మొదళ్ల దగ్గర వున్న దోమను గుర్తించాలి. విచ 
క్షణా రహితంగా పురుగు మందులు పిచికారీ 
చేయరాదు. ఈనిక దశ నుంచి గింజ పాలు పోసు 
కొనే దశలో దుబ్బుకి 20 నుంచి 25 దోమలు 
వున్నట్లు గమనించి నట్లయితే మోనోక్రోటోఫాస్‌ 
2.2 మిల్లీలీటరు, డైక్ల్షోరోవాస్‌ 1 మిల్లీలీటరు 
లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాములు, డైక్లోరోవాస్‌ 1 
మిల్లీలీటరు, లీటరు నీటికి చొప్పున కలిపి పిచి 


కారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా వున్నట్లయితే 
వారం రోజుల్లో మందు మార్చి మరొకసారి 
పిచికారీ చేయాలి. 

వరిపైరు కోతకు దగ్గరగా వచ్చినప్పుడు 
అంటే గింజ గట్టిపడినప్పుడు దోమ వల్ల నష్టం 
జరగదు. కావున రైతు సోదరులు కోతకు 10 
నుంచి 15 రోజులు పట్టేదశలో పురుగు మం 
దులు పిచికారి చేయనవసరం. లేదు. వవర్‌ 
ప్రేయర్‌తో పిచికారీ చేసేటప్పుడు ఎకరాకు 
7-8 ట్యాంకుల మందునీరు సరిపోతుంది. © 


1 బగీమాఫియా | 


—o 


Regn.No.:RN 1156/57 


| 7 సెప్టెంబరు 2012 16 


రకథు వ్యాపారంతో 


J/Nellore/008/12-14 


జమోః౯రైశు 


దెయ్యాల కొంపలా మారిన పెద్దాస్పత్రి! 


నవత్వానికి, మానవత్వ రాహిత్యా 

నికి కూడా నెత్తురు ఒక సంకేతం. 
నెత్తురోడ్చి పనిచేసే వాడికి సమాజంలో ఉన్నత 
స్థానం లభిస్తుంది. నెత్తురు పీల్చే దుర్మార్గుడికి సమా 
జంలో నీచ స్థానం దక్కుతుంది. రోగి శరీరాన్ని కోసి, 
రక్తంలో చేతులు పెట్టి, వైద్యం చేసే డాక్టర్‌ దేము 
డితో సమానం. శత్రువు శరీరాన్ని కత్తులతో పొడిచి, 
చేతులకు రక్తపు మరక అంటించుకొన్న వాడు దాన 


వుడు. 


దేముళ్ల వంటి డాక్టర్ల నిలయంగా భాసిల్లవల 
సిన పెద్దాసుపత్రిలో జరుగుతున్న రక్తపు వ్యాపా 
రాన్ని చూస్తేనే అదొక దెయ్యాల కొంపగా మారిపో 
యిందన్న ఆవేదన కల్లుతున్నది. మొన్న 2వ తేది 
ఆదివారం రాత్రి పదిన్నర సమయంలో నలుగురు 
యువకులు మోటారు సైకిళ్ల మీద బ్యాగులు తగి 
లించుకొని, అనుమానాస్పదంగా కన్పించారట. ఇటీ 
వల నెల్లూరు టౌన్‌లో దొంగతనాలు పెరిగి పోవ 
డంతో తెలుగుదేశం నాయకుడు కోటంరెడ్డి శ్రీని 
వాసులురెడ్డి తన అనుచరులతో మైత్రీ సంఘాలను 
ఏర్పాటుచేసి బాలాజీనగర్‌ పరిసరాలలో పహారా 
కాయిస్తున్నాడు. ఆ మెతీ సంఘానికి సంబంధించిన 
ఆకుల హనుమంతరావు అనే యువకుడికి ఈ 


a 


చిరంజీవి అభిమాన సంఘాల నేతలు. 


మోటారు సైకిళ్ల మీద ఉన్న వారి మీద సందేహం 
కల్గింది. వారిని ఆపి మీరెవరని ప్రశ్నించేసరికి వారు 
భయపడి వేగంగా వెళ్లి పోయారట. దానితో అను 
మానం బలపడి అక్కడున్న వారందరూ కలిసి వారిని 
వెంటబడి తరిమారు. మినీబైపాస్‌ రోడ్డు మీద సాయి 
బాబా మందిరం సమీపంలో ఆ మోటారు సైకిళ్లు 
జారి పడ్డాయి. వెంట వచ్చిన వారిని వాటి మీద 
వెళ్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, బ్యాగులలో 
ఏమి ఉందో చూశారు. వాటిలో పెద్దాసుపత్రి 


టో. లే 
ఉనన ననన. 


05201572 050110 యమ oe 


పెద్దాస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, 


గుర్తుతో ఉన్న 69 రక్తపు సంచులు దొరికాయి. 
వాటిని చూసి అక్కడ గుమికూడిన జనం కళ్లు 
తిరిగాయి. ఇవి మీకెక్కడివి అంటే పెద్దాస్పత్రి నుంచి 
తీసుకొని ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రులకు అమ్మ 
డానికి వెళ్తున్నామని ఒప్పుకొన్నారట వారు. అక్కడ 
దొరికిన ఇద్దరిలో ప్రదీప్‌ అనే వ్యక్తి గతంలో హైద 
రాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో పనిచేస్తూ, రక్తపు 
సంచులను అక్రమంగా విక్రయించే నేరం మీద 
పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకొన్నాడట. అది ఎంత 
వరకు నిజమో తెలియదు. 


తెలుగుదేశం నాయకుడు కోటంరెడ్డి శ్రీని 
వాసులురెడ్డి ఆ ఇద్దరినీ పోలీసుకు స్వాధీనం చేసి, 
దొరికిన రక్తపు సంచులను పెద్దాసుపత్రి బ్లడ్‌ 
బ్యాంక్‌కు తీసుకవెళ్లి అప్పచెప్పాడట. అక్కడి సిబ్బంది 
వాటిని పరిశీలించి, లోపల దాచే సమయానికి 
అర్థరాత్రి దాటి ఒకటిన్నర అయ్యింది. పోరీస్‌ అధికా 
రులు కూడా అక్కడే ఉన్నారు. విచిత్రంగా ఆ సమ 
యానికి మాజీ మేయర్‌ భానుశ్రీ సోదరుడు రవి 
రాజు అక్కడకు వచ్చాడట. పోలీస్‌ అధికారులతో 
ఏదో మాట్లాడడానికి ప్రయత్నించాడట. కానీ పెద్ద 
సంఖ్యలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు భానుశ్రీ 
తమ్ముడిని తరుముకొన్నారు. నీకిక్కడ ఏమి పని అని 


నిలదీశారు. దానితో స్థానిక సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ అత 
డిని గుంపు నుంచి తప్పించి, బయటకు పంపే 
శాదట. 

పక్కరోజు దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు, 
చిరంజీవి అభిమానులు పెద్దాసుపత్రి ఎదుట ధర్నా 
జరిపారు. ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకుడు డాక్టర్‌ 
క్రిష్ణమూర్తి తెలుగుదేశం కార్యకర్తలు అడిగిన ప్రశ్న 
లకు సమాధానం చెప్పలేక పోయాడు. ఆయనకు 
మంచి పేరు ఉంది. కానీ ఏ కారణం వల్లనో ఈ 
విషయంలో తడబాటు పడ్డాడు. 


నెల్లూరులో చాలాకాలంగా ఏ ఆస్పత్రికి రక్తం 
కావలసినా రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఆదుకొంటూ 
ఉండేది. అక్కడ ఆధునిక సౌకర్యాలు, పరికరాలు 


పెదా 
పెద్దాస్పత్రుల సమన్వయకర్త డాక్టర్‌ నిర్మలమ్మ. 

ఉండడమే కాదు, నిర్వహణ సైతం శాస్త్రీయంగా 
జరిగేది. కానీ దురదృష్ట వశాత్తు ఒక మహిళా రోగికి 
ఇచ్చిన రక్తంలో హెచ్‌ఐవి వైరస్‌ ఉందని తేలడంతో 
అందరూ కలిసి ఆ సంస్థ ప్రతిష్టను మంట కలి 
పారు. మూడు నాలుగు లక్షల రక్తపు సంచులలో 
ఒకటి లేదా రెండు చోట్ల ఇటువంటి పొరపాటు 
జరగడం సాధారణమే అని, హెచ్‌ఐవి వైరస్‌ విండో 
పీరియడ్‌లో ఉన్నప్పుడు ఏ పరీక్షలోనూ బయట పడ 
దని, అందులో బ్లడ్‌బ్యాంక్‌ చేయగల్లింది ఏదీ లేదని 
చాలా మంది నిపుణులు వివరణ ఇచ్చినా రెడ్‌క్రాస్‌ 
మీద శతృత్వంతో దాన్నొక ఆగంగా మార్చారు కొం 
దరు ప్రబుద్దులు. అందువల్ల ఈ మధ్య రక్తదానం 
చేసే వారు రెడ్‌క్రాస్‌కు బదులుగా పెద్దాసుపత్రికి 
వెళ్లి ఇస్తున్నారు. మొన్న జరిగిన చిరంజీవి జన్మదినో 
త్సవంలో ఆయన అభిమానులు దాదాపు రెండున్నర 


స్పత్రి బ్లడ్‌ బ్యాంక్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ కృష్ణమూర్తిని విచారిస్తున్న డ్వామా పిడి గౌతమి, 
ణం 


వేల మంది రక్త దానం చేశారు. ఆ సంఘటన 
గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుకు కూడా ఎక్కింది. 


రెడ్‌క్రాస్‌ సేవా కార్యక్రమాలు నిలిచి పోవ 
డం వల్ల నెల్లూరులో రక్తానికి ఎక్కడలేని గిరాకీ 
వచ్చింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు ఒక్కొక్క రక్తపు 
సంచికి రెండు నుంచి మూడు వందల రూపాయల 
ధర చెల్లిస్తున్నారట. దానితో అక్రమార్కుల కళ్లు ఈ 
వ్యాపారం మీద పడ్డాయి. పెద్దాస్పత్రిలో వూహిం 
చని స్థాయిలో రక్తపు నిల్వ ఉండడం వల్ల దాన్ని 
వక్రమార్గంలో తరలించి, పెద్ద మొత్తంలో సొమ్ము 
చేసుకొనే ముఠా ఒకటి తయారైనట్లు కన్పడుతు 
న్నది. ఆ ముఠాలోని సభ్యులే ఇప్పుడు దొరికారు. 


పెద్దాస్పత్రిలో రక్తం విడుదల చేయడానికి 
కొరవ 14వ పేజీలో 


PRIYADARSHINI 


GROUP OF ENGINEERING COLLEGES 


proved by A 


C.T.E & Affiliated to J.N.T 


NELLORE - SULLURUPET - TIRUPATHI 


Best Wishes to the students 
seeking options in EAMCET-2012 


NAME OF THE COLLEGE 


EAMCET CODE 


Priyadarshini College of Engineering, Sullurpet = PDCS 


Priyadarshini College of Engg. & Tech, Nellore = PRIK 


Priyadarshini Institute of Technology, Tirupathi " PDIT 


Priyadarshini Institute of Technology, Nellore “ PINN 


We assure 100% Placement for the Eligible Students 


Courses Offered: UG:- ECE, CSE, EEE, IT, CIVIL and MECHANICAL 
PG:- M.Tech (CSE & ECE), MBA and MCA 
Sri. P. Subbarami Reddy 


Cell No: 
9440277796 


Sri. ౧. ౪. Sreenatha Reddy 


Chairman 


Executive Secretary 


Edited, Printed and Published by N. Dolendra Prasad. Ph: 091-861-2327354, Offset Printing at Zaminryot Press, Nellore. E-mail : jaminryot @yahoo.com 


